


పోతనభాగవతము 
(సరళగద్యానువాద సహితము) 
ఏకాదశ, ద్వాదశ స్కంధములు 
ఏకాదశ సంధ అనువాదకుడు 
డా| ప్రసాదరాయకులపతి 


ద్వాదశ స్కంధ అనువాదకుడు 


xn 3 
® 


శ్రీ టి. భాస్కరరావు “స్ఫూర్తి శ్రీ 
ప్రధాన సంపాదకుడు 


డా|| జంధ్యాల పాపయ్యశాస్త్రి, “కరుణశ్రీ” 





ప్రచురణ 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


1992 


దాదశస్మ_ంధము 


అను క్రమణిక 
విషయము . పుటసంఖ్య 
శుకయోగి పరీక్షిత్తునకు భావికాలగతుల6 జెప్పుట రిరి 
యుగధర్మ ప్రాకృతాది ప్రళయచతుష్టయ వివేచనము 100 
పరీక్షిత్తు తక్షకునిచే దష్టుండై మృతి నొంద 
నతని పుత్రుండు సర్పయాగము సేయుట 108 
శీ వేదవ్యాసుండు వేదములను, బురాణములను 
లోకమందు6 బబవర్తింపజేయుట ' 111 
మార్క ండేయోపాఖ్యానము ' 117 


చై త్రాదిమాసంబుల సంచరించెడు ద్వాదశాదిత్యుల 
క్రమంబును దెలుపుట 124 


ముందుమాట 


పరమేశ (రుని రీలావిశేషాన్ని ('ప్రశంసెంచేది, ఆయన భక్తుల గాథల్ని 
వివరించేది భాగవతం. 'వేదచేదాంగ ధర్మశాస్త్ర, ఉపసిషద్దర్శనాది సదుస్త 


es సక వో 
(గంథాల్లోని సారమంతా భాగవతంలో నిక్షిప్తమై వుందనీ, చేదాంత శ్రవణ 


గీతా పొరాయణాదుల చేత కూడ లభించని భకి జ్ఞాన 'వెరాగ్యాలు 
భాగవతాన్ని వినడంతో లభిస్తాయని, మోక్షసాధ; సులభమైన 


ల 
wm 
లు 


మార్గాన్ని చూపిస్తుందనీ _ విజ్ఞుల అభిప్రాయం, 


తే 
సర 
nt) 


ఠి 


హయగ్రీవ విద్య, సాత్త్వత సంహిత భక్తి శ్వాస్త్రం అనే 
వ్యవహరించబడుతూవున్న భాగవత పురాణంలోని. పరమార్ధాన్ని. భక్తి 


మాత్రమే తెలిసికొనగలం, సంస్కృతంలో వేదవ్యాస విరచితమెన 
మ 


&% & 


గ్రంథాన్ని శాపదస్థుడ్రై . ముక్తి మార్గాన్ని కాంక్షిస్తూ వున్న పరీక్ష త్తు 
శుకమహర్షి వినిపించడం జరిగింది. 


ఆంధ్ర వాజ్మయంలో భాగవతం అనగానే పోతనామాత్యుడు గుర్తుకు 
వస్తాడు. కానీ ద్వాదశస్కంధ పరిమితమైన ఈ [గ్రంథంలోని పంచమ 
స్కంధాన్ని, బొప్పరాజు గంగను షష్ట స్కంధాన్ని ఏర్బూరి సింగన, 
ఏకాదశ ద్వాదశ స్కంధాల్ని వెలిగందల నారయ మిగిలిన స్కంధా 
అన్నింటినీ పోతన తెనిగించారు, వీరిలో నారయ పోతనగారికి సాక్షా 


ర్‌ 
చా, 


(on 


శిష్యుడు, 


యాదవకులంలో ముసలం పుట్టడం, (బహ్మాదిదేవతలు శ్రీ/కృష్ణుణ్లే 
వైకుంఠానికి ఆహ్వానించడం, శ్రీకృష్ణుడు ఉద్దవునికి పరమార్ధాన్ని ఉప 
దేశించడం, యాదవులు అన్యోన్య కలహంతో మరణించడం, బలరా 
మకృష్ణుల నిర్యాణం మున్నగు విషయాలు ఏకాదశస్కంధంలో చోటు 
చేసుకున్నాయి. అలాగే పరిక్షిత్తు సర్పదష్టుడై దెవంగతుడు కావడం, జన 


మేజయుడు సర్పయాగం చేయడం, మార్కండేయోపాఖ్యానం వగైరా 
అంశాలకు ద్య్వాదశస్క్రంధం నిలయ మైంది. . 


వెలిగందల నారయ్య పోతన శిష్యుల్లని చెప్పికొన్నప్పటేికీ ఆయనలాగా 
మూలాన్ని విస్తరించకుండా సంగ్రహించడం, విస్మరించడం, అమూ 
లక కల్పనర్ని చేయడం కన్పడుతుంది. ఈయన తన అనువాదంలో 
విశిష్ట్రాద్బెతానికి (ప్రాధాన్య మిచ్చాడని పెద్దలంటున్నారు. 


11, 12 స్కంధాల్లోని విషయం చాలవరకు దుర్గాహ్యం. వీటిలో 
11వ స్కంధంలోని పద్యాలకు సుప్రసిద్ధ విద్వాంసులు డా|| ప్రసా 
దరాయ కులపతి, 12వ స్కంధంలోని పద్య గద్య భాగాలకు. డా| 
టి. భాస్కరరావు (స్తూర్తిశ్రీ) గార్డు లలిత మనోజ్ఞంగా తాత్సర్యాల్ని 
వ్రాసి పాఠకులకు విషయాన్ని సులభ[గ్రాహ్యం చేశారు. పోతన భాగవత 
(ప్రచురణకు (ప్రధాన సంషాదకత్వం వహించిన మహాకవులు, విద్వద్వ 
రేణ్యులు డా|| జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) గారికి నా 
ధన్యవాదాలు, ఆంధ్రావళి తి, తి. దేవస్తానాల కృషికి సమ్మోదం 
వహించగలదని మా ఆశ, 
తిరువతి ఎం.వి.యస్‌, ప్రసాద్‌, 

కార్యనిర్వహణాధికారి, 
20-5-92 "తిరుమల తిరుపతి దేవస్తానములు. 


ప్రవేశిక 


పాఠకపరిషత్తుకు ప్రణామాలు. ఇప్పుడు మీ ముందున్నది ఏకాదశ, 
ద్వాదశ స్కంథాల ఏకైక సంపుటి. 

ఏకాదశ స్కంధంలో విశ్వామిత్రాది బుషుల శాపవృత్తాంతం, నిమి 
నవయోగీంద్ర సంవాదం, [బహ్మాదుల సంప్రార్రనం, కృష్ణోద్దవ సంవాదం, 
అవధూతోపాఖ్యానం, యదుకుల వనాల శ కృష్ణావతార సమాప్తి 
అనే ఘట్టాలు ఉన్నాయి. 

ద్వాదశ స్కంధంలో కలియుగ రాజవంశ చరిత్రం, కలియుగ 
లక్షణం, ప్రళయకాల వివరణం, శుకమహర్షి అంత్యోపదేశం, తక్షకాగ 
మనం, పరీక్షిన్మరణం, జనమేజయుని సర్పయాగం, మార్కండేయోపా 
ఖ్యానం, పురాణక్లో క గణనం, | శ్రీమద్భాగవత మహత్త (0 అనే ఘట్టాలు 
ఉన్నాయి. 

దశమ స్కంధంలోని ఘట్టూలన్నీ పోతనగారు రచించగా. ఏకాదశ 
ద్వాదశ స్కంధాలు న. పన ప్రియణిష్యుడు 'వెలిగందల నారయ 
రచించాడు. . 

ఏకాదశ స్కంధం 

నిమిచ(క్రవర్తి యజ్ఞమంటపానికి కవి, 'హవి, అంతరీక్షుడు, ప్రబు 
ద్దుద్గు, పిప్పలాయనుడు, ఆవిర్మో (తుడు, ద్రుమిళుడు, చముసుడు, కరభా. 
జనుడు అనే తొమ్మిది నుంది యోగీంద్రులు వస్తారు. నిమిచక్రవర్తి 
ఆ తొమ్మిది మందినీ తొమ్మిది ప్రశ్నలు అడుగుతాడు. అందుకు వారు 
సముచితమైన సమాధానాలు చెబుతారు. ఆ (ప్రశ్నరిది. . 1, భక్తు 
లకు శుభప్రదమైనది ఏది? 2, భాగవతుల స్వభావ మెటువంటిది? 
3. భగవంతుని మాయాస్వరూపం ఎటువంటిది? 4, భగవన్మాయ 
నుండి విడివడే ఉపాయం ఏమిటి? 5. _బ్రహ్మస్వరూప. మెటువంటిది? 
6. నై ష్కర్మ్యము అంతే ఏమిటి? 7. .భగవంతుని అవతారములు 


ఏమిటి? వాటి గుణములు ఏమిటి? 8&. భగవద్విముఖులై న జీవుల. గతి 
ఏమిటి? 9. భగవంతుడు ఏ యుగంలో ఏ నామంతో ఏ రూపంతో 
పూజింపబడతాడు? 

తీంకృష్ణోద్రవ సంవాదంలో శ్రీకృష్ణుడు అనేక విధములైన ఉపదే 
శాలు చేస్తాడు. అవి ఉద్దవగీతలు అని ప్రసెద్దై గాంచాయి. వాటిలో 
అవధూత యదు సంవాదము పేర్కొనదగింది. యయాతి నందనుడైన 
యదు మహారాజు ఒకానొక అవధూతను సందర్శిస్తాడు. ఆయన ఆ 
' విధంగా ధార్మిక జీవనం గడపటానికి కారణం అడుగుతాడు. అప్పుడు 
అవధూత తాను ఇరవైనలుగురు గురువుల వద్ద నానా విధములైన 
ఉపదేశాలను [గ్రహించి ఈ విధంగా అవధూత జీవనం గడుప్పతున్నా 
నని ప్రత్యుత్తర మిస్తాడు. "అ ఉపదేశాలు ఇలా ఉంటాయి, 
భూమినుండి క్షమాగుణాన్నీ పరోపకార ప్రవృత్తినీ చేర్చుకున్నాడు. 
వాయువు నుండి ప్రాణవృత్తి తో సంతుష్టి చెందటం తెలుసుకున్నాడు, 
ఆకాశం నుండి పరమాత్మ సర్వబ్యాపి అని నేర్చుకున్నాడు. 
జలం నుండి నిర్మలత్యం, పాదనత్స్వం గ్రహించాడు. 
అగ్ని నుండి సర్వభక్షకత్యం నేర్చుకున్నాడు. 


చంద్రుని నుండి శరీరం యొక్క క్షయర్భద్దులు గ్రహించాడు. 


TY OO శ CS OE 


సూర్యుని నుండి వస్తు స్పర్శ ఉన్నప్పటికీ ఆసక్తి లేకుండటం 

నేర్చుకున్నాడు. 

రి. పొవురం నుండి ఆలుచిడ్డల యందు అత్యాసక్తి వల్ల కరిగే పరిణా 
మాన్ని _ తెలుసుకున్నాడు. 

9, అజగరం నుండి యధృచ్చాలబ్దమైన వస్తువుతో సంతృప్తి చెందటం 

య 4 —_ fa 

నేర్చుకున్నాడు, \ 

10. సముద్రం నుండి (ప్రసాద గాంభీర్యాలూ, సుఖదుఃఖాల యందు 
సమానత్వం _ నేర్చుకున్నాడు. 

11. శలభం (మిడుత) నుండి రూపంపె ఆసక్తివల కలిగే నష్టం తెలు. 

న్‌ ర అం రా నా 


సుకున్నాడు, 


12. తేనెటీగ నుండి కూడబెట్టటం వల్ల కలిగే ఫలితం గ్రహించాడు. 
13. ఏనుగు నుండి స్పర్శ సుఖం వల్ల వచ్చే అనర్జాన్ని ఆకళించు కున్నాడు, 
14. తుమ్మెదవల్ల' సారగ్రహణాన్ని గ్రహించాడు. 
15. లేడివల్ల గానాసక్తిచే కఠిగీ అనర్జాన్ని, గ్రహించాడు, 
16. చేపనుండి జిహ్వాచాపల్యం వల్ల కలిగే నష్టాన్ని అర్హం చేసుకున్నాడు. 
17. పింగళ అనే వేశ్య నుండి నిరంతర నిరీక్షణం వల్ల “సంభవించే 
ఛై రాశ్యాన్ని తెలుసుకున్నాడు. 
18. చెకుముకి పిట్టవల్ల విషయవిరక్తిని నేర్చుకున్నాడు. 
19. బాలుని నుండి నిరంతర . నిశ్చింతను నేర్చుకున్నాడు. 
20. కుమారి నుండి సాంగత్య త్యాగాన్ని గ్రహించాడు. 
21. శర నిర్మాత నుండి ఏక్కాగతను గ్రహించాడు. 
22.. సర్పం నుండి ఒంటరితనాన్ని సర్వత్ర సంచారాన్నీ అభ్యసించాడు. 
23. భ్రమర కీటకం నుండి ఎదుటి వస్తువుల సారూప్యాన్ని పొందటం 
(గ్రహించాడు. 
24, సాలె 'పురుగునుండి భగవంతుని సృష్టి, లయము (గహెంచాడు, 
ఈ విధంగా ఇరవై. నలుగురు గురువుల నుండి తాను పొంధిన 
ఉపదేశాన్నీ (గ్రహించిన విశేషాలనూ, అవధూత యదు మహారాజుకు 
బోధిస్తాడు. - 
విశ్వామిత్ర, వసివ్ప ; నారదాది మహామునులంతా ద్వారకా నగరానికి 
వచ్చి శ్రీకృష్ణుల సందర్శించి ఇలా అంటున్నారు. 
తరణంబులు' భవజలధికి; . 
హరణంబులు దురితలతల; కాగమముల కా 
భరణంబు; లార్హజనులకు 
శరణంబులు నీదు దివ్య చరణంబు అిలన్‌. 
అచ్చంగా. గురువుగారైన పోతన్నగారి శైలిలో నడచిన పద్యమిది. 
“సుజ్ఞానంొ అంటే ఏమిటో. ఎంత సంక్షిప్త, సుందరంగా సెలవి 
చారో నారయ్యగారు! 


కరణత్రయంబు చేతను 
నరు డే కర్మంబు సేయు నయ్యె 'వేళన్‌ 
“హరి కర్పణి” మని పైమకుటు 
పరువడి సుజ్జానమండ్రు పరమమునీంద్రుల్‌ . 
నరుడు నారాయణుణ్ణి చేరాలంటే. ఏమి ' చేయాలో ఈ సీస 
పద్యంలో చెప్పబడింధి. గమనించండి-- 
సంతతంబును గ్బ్ట సంకీర్త నంబులు 
వీనుల కింపుగా వినంగ వలయు 
హర్షంబు తోడుత హరినామ కథనంబు 
పాటల నాటుల పరగ వలయు 
నారాయణుని దివ్య నామాక్షరంబులు 
హృద్విథి సతతంబు నెన్నవలయు 
కంజాక్ష లీలలు కాంతారముల నైన 
భక్తి యుక్తంబుగా పాడవలయు 
వెట్టి మాడ్కిని లీలతో విశ్వమయుని 
నొడువుచును లొకబాహ్యత నొందవలయు, 
నింతయును దిమ్టమయమని యెఆు6గవలయు 
భేద మొనరింప వలవదు మేదినీశ! 
ఎవరికీ థశేదం కలిగించకుండా అంతా విష్ణుముయం అన్న భావం' 
కలిగితే ఇంక కావలసిందేముంది? 
నిరంతరం నారయ్యగారికి కనిపించే నారాయణమూర్తి రూపం ఈ 
నాణ్యమైన పద్యంలో ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నదో చిత్త గించండి-- 
నగుమొగమున్‌ సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాటప 
ట్టగు నురమున్‌ మహాభుజము అంచిత కుండల కర్షముల్‌ మదే 
భగతీయు. నీలవేణియుం గృపారసదృష్టియు. గల్లు వెన్నుం డి 
మ్ముగ. పొడసూపుగాత కనుమూసినయప్పుడు విచ్చినప్పుడున్‌ 


దా దశ స్కంధం 

పర్మీక్షి న్మహారాజుకు | క్రీమద్భాగవతం అంతా వినిపించిన శుక యోగీం 
(దుడు సార్వకాలికమూ, . సార్వజనీనమూ అయిన ఎంతటి మహత్తర 
సందేశాన్ని అందించాడో  చూడండి-- ' 

ఏను మృతుండ సాదు నని యింత భయంబు మనంబులోపలన్‌ 

మానుము; సంభవంబుగల మానవకోటికి చావు నిక్కమౌ,. 

గాన హరిం దలంపుంమింక గల్లదు జన్మము నీకు ధాత్రివై; 

మానవనాథ! పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్‌. 

ఇంతటి భాగవత మహాఫలాన్ని మానవజాతికి అందించిన శుకమహ 
ర్షిని నారయ్యగారు ఎలా ప్రస్తుతించారో పరికించండి-- 

సకలాగమార్హ పారగు6; 

డకలంక గుణాభిరాము; డంచిత బృందా 

రక వంద్యపాదయుగుండగు 

శుక యోగికి వందనంబు సొరిది నొనర్హున్‌, 

ఈ విధంగా సూతమహాముని వినిపించిన భాగవతాన్ని ఆద్యంతం 
ఆలకించి శౌనకాది మహర్షులు దివ్య తేజోవిరాజితుడైన ,శ్రీమన్నారా 
యణుణ్ణి ఎదలలో పదిలపరచుకొని వారి వారి ఆశ్రమాలకు చేరుకున్నారు. 

అని యీరీతి నుతించి భాగవళ మాద్యంతంబు సూతుండు సె 

ప్పిన సంతుష్ట్రమనస్కులై విని మునుల్‌ (పేమంబునం' బద్మనా 
భుని చిత్తంబున నిల్చి తద్గుణములన్‌ భూషించుచున్‌, ధన్యుళె 
చని రాత్మీయనికేతనంబులకు నుత్సాహంబు* వర్ణిల్లంగన్‌. 

నారయ్య కవిత్వం" పోతన్న కవిత్వమంత రసవంతం కాదు, అయి 
నప్పటికీ నారయ్య అదృష్టవంతుడు. కనుకనే. మహాకవి పోతన్నగారి 
(పక్క ఆయనకు స్తానం లభించింది. నారయ్య ఏకాదశ ద్వాదశ 
స్కంధాల గద్యలో తాను పోతన్నగారి ప్రియ శిష్యుల్లని చెప్పుకున్నాడు. 

ప్రొజ్ఞులూ, అధభిజ్ఞాలూ, రసజ్ఞులూఐన భాగవత పాఠక మహో 
దయులందరికీ అభివందనాలు. ఈ సంపుటంతో పోతన భాగవతం 


సంపూర్ష మయింది. మందార మకరంద మాధుర్యవుయమూ, నిర్మల. 
మందాకినీ వీచికా _ విలసితమూ, బాలరసాలసాల నవపల్లవ కోమలమూ, 
భక్తిరస (ప్రపూర్ణమూ అయిన పోతన భాగవతాన్ని ప్రతిపద్యభావార్హ 
సహితంగా సర్వాంగసుందరంగా (పకటింపవలెనన్న తిరుమల తిరుపతి 
దేవస్తానములవారి సత్‌ సంకల్పం సమ(గంగా నెరవేరింది. ఈ పుణ్యకా 
ర్యంలో నాకున్నూ కొంత అవకాశం కల్పించిన కార్యనిర్వహణాధికారి శ్రీ, 
ఎం.వి.యస్‌. ప్రసాద్‌, ఐ.ఏ.యస్‌. గారికీ, డాక్టర్‌ రావుల సూర్య 
నారాయణమూర్తి పి.ఆర్‌.ఓ. గారికీ, ఎడిటర్‌ శ్రీ, కె. సుబ్బారావు, 
యం. ఏ, గారికీ నా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు, 

ఇందలి ఏకాదశస్కంధానికి హృద్యమైన గద్యానువాదం చేసినవారు 
శ్రీ ప్రసాదరాయకులపతిగారు. వీరు మహాకవులు. మహా విద్వాంసులు, 
సంస్కృతాంధ్రములలో సరసమైన కృతులు రచించిన వారు. గుంటూరు 
హిందూ కళాశాలలో ఆంధ్రశాఖాధ్యక్షులుగా ఉన్నారు. వీరి అనువాదము 
ప్రసన్న మధురము. “ఆంధ్ర భాగవత విమర్శ” అనే పరిశోధన (గంథం 
రచించి డాక్టరేట్‌ పట్టం అందుకున్నారు. ద్వాదశ స్కంధమును సరళ 
సుందరమైన గద్యంలో అనువదించిన వారు శ్రీ టి. భాస్కరరావు 
“స్పూర్తి శ్రీ” గారు. వీరు సంస్కృతాంధ్ర హిందీ భాషలలో (ప్రవీణులు, 
ఉత్తమ్మశేణికి చెందిన కవిచంద్రులు. 30కి పైగా రసవత్కృతులు 
రచించినవారు. వీరి అనువాదం నిర్జుష్టము, సువునోమనోజ్ఞ ము. 

ఈ సంపుటాన్ని ముచ్చటగా ముద్రించి యిచ్చిన దేవస్తానం (ప్రెస్‌ 
మేనేజర్‌ (శ్రీ, ఎం. విజయ కుమార్‌ రెడ్డి గారికీ, వారి సిబ్బందికీ 
నా శుభాకాంక్షలు. సహస్రాక్షులై ప్రూపులు సరిదిద్దిన మహాకవి (క్రీ, 
ముదివర్తి కొండమాచార్యుల వారికీ, (శ్రీ) ములుకుట్ల రామకృష్ణశాస్త్రి, 
ఎం.ఏ. గారికి నా ధన్యవాదాలు. నిర్దుష్టంగా (ప్రెస్‌ కాపీని సిద్ధంచేసి 
యిచ్చిన చిరంజీవి కోరాడ రామకృష్ణ, యం.ఎ., యం,ఫిల్‌. కు నా 
విజయాగీస్సులు. 
గుంటూరు భవదీయుడు 
15-6-91 కరుణ క్రీ, 


పోతన భాగవతము 


ఏకాదశస్కంధం 


పోతనభాగవతము. 
ఏకాదశ స్కంధము 


శ్రీ సీతాపతి! లంకే 

శాసురసంహారచతుర! శాశ్వత! నుత వా 

ణీసత్యధిభూభవవృ 

(త్రాసురరివు దేవజాల! రామనృపాలా! | 1 


* శ, జానకీవల్లభా! రావణుని చంపుటలో చతురుడా! శాశ్వ 


తుడా!  బహ్మేశ్వరేంద్రాదిదేవతా సమూహముచే పొగడబడినవాడా! 
రొమనరపాలా! అవధరించు! 


వ. మహనీయగుణగరిష్థులగు న మ్మునిశ్రేష్ణులకు నిథిలపురాణవ్యాఖ్యాన 
"వైఖరీ సమేతుండైన సూతుం డీ ట్లనియె; నట్టు ప్రొాయోపవిష్ట్రం 
కైన సరీక్షిన్నరేం[ద్రుం గని 'శుకయోగీంద్రుం “డయ్యా! జన్మ 
కర్మవ్యాధివిమోచనంబునకు€ గారణంబగు దివ్యౌషధంబు గావున 
శ్రీమన్నారాయణకథామృతంబుంయ (గోలు మని యిట్లనియె. 2 


* ఉత్తమ గుణాలు గలవారిలో (శ్రేష్టలైన ఆ మునులతో అన్ని 
పురాణాలనూ వివరంగా చెప్పు 'నేర్చుగల సూతు డీ విధంగా అన్నాడు- 
ఆ విధంగా . [ప్రాయోపవేశం చేసి ఉన్న పరీక్షిన్మహారాజును చూచి శుక 
యోగీంద్రుడు “అయ్యా! పుట్టుక, కర్మ, రోగం-- వీటినుండి విముక్తి 
కలగటానికి కారణమైన దివ్యౌషధము | శ్రీమన్నారాయణ చరితామృతం, 
ఆ' అమృతాన్ని |త్రాగవలసింది”-- అని ఇంకొ యిలా అన్నాడు. 

మ, _బలవత్సెన్యముతోడం గృష్టుండు మహాబాహా బలో పేతుండై 
కలనన్‌ రాక్షసవీరవర్యుల వడిన్‌ ఖండించి, భూభార ము 


2 పోతన భాగవతము 


జ్ఞఃలమై యుండగ ద్యూత శేళీకతనం జావంగం గౌరన్య స 
దృలముంబాండవ సై న్యమున్నడంచె భూభాగంబుగంసింప యన్‌, 


స బలవంతమైన సైన్యంతో గొప్పభుజుబలంగలవా డై కృష్ణుడు 
యుద్ధంలో రాక్షసవీరులను వేగంగా ఖండించాడు. భూభారం ఇంకా 
ఎక్కువగా ఉండటంచేత ద్యూత।క్రీడ కారణంగా భూమి అదిరేలా కౌరవ 
పొండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలనూ హతమార్చాడు. 


వ. ' అంతం 4 
క, . మునినరులు సంతసిల్లిరి 

యనయము నందాదులకును హర్షం బయ్యెం; 

దన నిజభక్తులు యాదవ 

ఘునవీరసమూహ మవుదు గడు నాన్పెసంగెన్‌. 5 


అప్పుడు హరిభక్తులూ, మవోవీరులూ అయిన యాదవులు 
యుద్దంలో నశింపక మిక్కిలి _వృద్ధిచెందుతుండటం చూచి మునివ 
రులు నందుడు మొదలైనవారు చాలా సంతోషం పొందారు, 


మ, విదితుండై సకలామరుల్‌ గొలువ నుర్వీభారమున్‌ మాన్ని, దు 
ర్మద సంయుక్త వసుంధరాధిసతులన్‌ మర్తించి, కంసొదులం 
దుదిముట్టున్‌ వధియించి కృష్ణు. డతిసంతుష్టాత్ముండై యున్నచో 
యదు సై న్యంబులు భూమి 'మోవంగ ననవ్యాం బయ నత్ఫ్వు(గమై, 


* దేవతలంతా కొలుస్తుండగా |ప్రశస్తినందినవాడై, దుర్మదాం 
థులెన రాజులను మర్షించి, కంసుడు మొదలైన వారిని సంహరించ్చి, 
భూమికి బరువును తగ్గించి కృష్ణుడు మిక్కిలి సంతుష్టితో ఉండగా యదు 
సైన్యాలు విజృంభించి భూమి మోయలేని స్టీతి వచ్చింది. 


స్‌, 


ఏకాదశ నృంధము 3 


ఈ రీతి శీకృష్ణుం డేపారం బూతనా 

శకట తృణావర్త సొల్లు వత్స 
చాణూర ముష్ట్రిక ధేను ప్రలంబక 

దైత్యాఘ గికుపాల దంతవక్తం 
కంస పౌం|డాదిక ఖండనం బొనరించి 

యటమీ దం గురుబలం బణంచి మణీయు 
ధర్మజు నభిషిక్తుం దనరంగాం జేసిన 

నతండు భూపాలనం బమరం జేసె 
భక్తులగు 'యాదవనేంద్రులం బరంగంజూచి 
యన్యపరిభవ మెజు6గ రీ యదువు లనుచు 


' వీరిం బరిమార? నేం దక చేటొకందు 
ఎ ల 


దైవ మింక లేదు త్రిభువనాంతరమునందు. Uw 


(శ్రీ/కృమ్ణుడు--పూతన, శకటాసురుడు, ఛృణావర్తుడు, వత్సా 


సురుడు, ధేనుకొసురుడద్కు (ప్రలంబాసురుడు మొదలైన రాక్షసులనూ, 
చొాణూరముస్టీకులనూ కంస సాల్వ, పొండ్రక్క శిశుపాల దంత 
వక్తుంలనూ సంహరించి, ఆపైన కురుబలాన్ని అణచివేసి, ధర్మరాజును 
చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మజుడు భూపాలనం చేస్తున్నాడు. అప్పుడు 
శ్రీకృష్ణుడు “తన భక్తులైన యాదవులు ఇతరులవల్ల అవమానం ఎరుగరు. 
వీరిని సంహరించటానికి నేను తప్ప వేరే దైవం మూడులోకాలలోను 
లేడు”-- అని భావించాడు, 


వ, 


అని వితర్శించి జగదీశ్వరుం 'డత్యున్నత వేణుకాననంబు వాయు 
వశంబున నొరసికొన ననలం బుద్భనంబయి దహించుచందంబున 
యదుబలంబుల కన్యోన్య వైరానుబంధంబులు గల్సించి పాతం బొన 
ర్చెది నని విప్రశాపంబు మూలకారణంబుగా6 దలంచి యదుబలం 
బుల నడంచెనని పలికిన మునివరునకు రాజేంద్రుండిట్లనియె. 8 


త పోతన భాగవతము 

* ఇలా తర్కించి లోకనాయకుడైన వాసుదేవుడు చాలా ఎత్తై న 
వెదురుకాన గారికి ఒరుసుకొని వుట్టిన నిప్పుతో తనకుతానే కాలిపోయే 
విధంగా యదుబలాలకు పరస్సర విరోధాన్ని కల్పించి నాశనం చేయాలని 
నిశ్చయించాడు. దానికి (బాహ్మణశాపం మూలకొరణంగా తలచాడు. 
అనుకున్న ప్రకారంగా యాదవనాశనం కలిగించాడని పలికిన శుకునితో 
పరీక్షిత్తు ఇలా. అన్నాడు, 
క. _ “హరిపాదకనులసీవా 

పరులగు యాదవుల కెట్టు బాహ్మణశాస 

స్థురణంబు సంభీవించెనొ 

యరయంగ సంయమివరేణ్య! యానతి యివే! 9 


* మహానుభావా! కృష్ణుని చరణపద్మాలను ఎప్పుడూ సేవిస్తూ 
ఉండే యాదవులకు బ్రాహ్మణశాపం ఎలా కలిగిందో ఆనతీయండి. 
క. అనిన జనపాలునకు ని 

ట్లని సంయమికులవరేణ్యుం డతిమోదముతో 

విను మని వెప్పంగం దొడంగెను 

ఘనతర గంభీర వాక్సరికాశస్తురణన్‌ న 10 


* బలా అడిగిన రాజునకు సంయమి(శ్రేస్థుడై న శుకుడు ఘనత 


రములూూ గంధీరములూ అయిన వాక్కులతో . చెప్పటుం. మొదలు 
పెట్టాడు. 

విశ్వామిత్ర వసిష్ట నారదాదిమహర్షులు 

(శ్రీకృష్ణ సందర్శనంబునకు వచ్చుట 


వ. నిరుసమసుందరం బయిన శరీరంబు ధరియించి సమస్త కర్మతత్స 
రుండ్లై పరమేశ్వరుండు యదువుల నడంగింపం దలంచు సమ 


ఏకాదశ స్కంధము ర్‌ 
_యంబున జటావల్కల కమండలుధారులునుు రుద్రాక్షభూతిభూ 
షణముద్రాముద్రితులును, గృష్టాజినాంబరులును నగు  విశ్వామి 
త్రాసితదుర్వాసోభృగ్వ్యంగిరఃకశ్యపవామ దేవవాలఖిల్యాత్రి వసిష్ట నార 
దాది మునివరులు సాకం ద్యారకానగరంబున కరు 
దెంచి యందు. 11 


* సాటిలేని అందమైన తనువు దాల్చి అన్ని కర్మలయందూ 
ఆసక్తిగలవాడై పరమేశ్వరుడైన కృష్ణుడు యాదవుల నణచివేయాలని 
సంకల్పించిన సమయాన జటావల్కలాలూ,  కమండలువులూ ధరించి, 
నల్లజింకతోలూ, రుద్రాక్షలూ, విభూతీ అలంకరించిన శరీరాలతో విశ్వా 
మిత్రుడు, అసితుడు, దుర్వాసుడు భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, 
వామదేవుడు, వాలఖిల్యులు, అత్రి వసిష్టుడు, నారదుడు మొదలైన 
ముని(శ్రేష్టులు 'స్వేచ్చ్భావిహారంచేస్తూ ద్వారకానగరానికి వచ్చారు. 
సీ. ఘనుని (శ్రీకృష్ణుని. గౌస్తుభాభరణునిం 

గర్ల కుండలయుగ్మ ఘనకపోలు. 
బుండరీ కాక్షు నంభోధరశ్యాముని6 
' గలితనానారత్న ఘన కిరిటు 
నాజానుబాహు 'నిరర్గభాయుధహస్తు 
శీకరపీతకౌ శేయనాసు 
రుక్కిణీనయన ' సరోజు దివాకరు 
బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్యు 
తే. దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణు( 

గోటిమన్మథలావణ్యకోమలాంగు 

నార్త జనరక్ష జై కవిభ్యాతచరితు 

గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు, 12 


6 పోతన భాగవతము 


* గొప్పవాడూ, కౌస్తుభముణి ఆభరణముగా దాల్చినవాడూ, 
కుండలాల కాంతులతో ప్రకాశించే చెంపలుగలవాడూ, తెల్లదామరలవంటి 
కన్నులు గలవాడూ, మేఘంవలె నల్లనివాడూ, అనేక రత్నాలు పొది 
గిన మకుటం దాల్చినవాడదూ, ఆజానుబాహడూ, చేతులలో చక్రాది 
ఆయుధాలు ధరించినవాడూ, (క్రీకరమైన పచ్చనిపట్టువస్త్రం కట్టుకొన్న 
వాడూ, రుక్మిణీదేవి నయనపద్మాలకు సూర్యునివంటి వాడూ, (బ్రహ్మ 
మొదలైన దేవతలచేత "సేవింపదగిన చరణకమలాలు గలవాడూ, దుష్ట 
లను శిక్షించి శిష్టులకు సంతోషం కలిగించేవాడూ, కోటిమంది మన్మ 
థులలావణ్యం పుణికిపుచ్చుకొన్న కోమలమైన. శరీరంగలవాదూ, ఆర్హు 
లైన జనులను రక్షించటంలో ప్రసిద్ధమైన చరిత్రగలవాడూ, దయకు 
సముద్రం వంటివాడూ-- అయిన శ్రీ (శ్రీకృష్ణుల ఆ ఘనులైన మునులు 
అవలోకించారు. 
కు. వచ్చిన మునిసంఘములకు 

విచ్చలవిడి నర్హ్యపాద్యవిధు లొనరింపన్‌ 

మెచ్చకు కనకాసనముల 

నచ్చుగం గూర్చుండి వనరుహాక్షనితోడన్‌, 13 


* వచ్చిన మునులకు అర్హ్యం, పాద్యం మొదలైన మర్యాదలు 
చేసిన అనంతరం వారు మేలిమి బంగారపు టాసనాలమీద కూర్చుండి 
పద్మనేత్రుడై న కృష్ణునితో ఇలా అన్నారు. 

క, జనములు నిను సేవింపని 

దినములు వ్యర్థంబు లగుచుం దిరుగుచు నుండుం 

దనువులు నిలుకడ గావంట 

'వనములలో నున్ననెన వనరుహానాభా! 14 


6 పద్మనాభా! జనులు నిన్ను సేవించని రోజులు వృథాగా జరిగి 
పోతుంటాయి. అడవులలో నున్నా శరీరాలకు నిలుకడలేదు. 


నీకాదశ నృంధము 7 
క. తరణంబులు భవజణలధికి 
హరణంబులు దురితలతల కాగమముల కా 
భరణంబు లార్తజనులకు 


శరణంబులు, నీదు దిన్యచరణంబు లిలన్‌. 15 


* నీ దివ్యచరణాలు భవసము[ద్రం దాటించే. తెవ్పల వంటిని, 
పాపాలనే తీగలను హరించేవి. ఆగమములకు అలంకారా లైనవి. ఆర్హు 
లైన వారికి శరణా లైనవి. 


మత్త. 'ఒక్క'వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై 
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై 
సెక్కురూపులు దాల్తు నీ దగుపెంపు మాకు నుతింపంగా 


నక్కజం బగుచున్న దేవన? నంబుజుక్ష! రమాపతి! 16 


స పద్మలోచనా! రమావల్లభా! ఒకమాటు చాలా చిన్న అణు 
వంతరూపం పొందుతావు. ఒకప్పుడు "పెద్ద ఆకృతి ధరిస్తావు. అంతా 
నీవై అనేకరూపాలు ధరిస్తున్న నీ మహిమ స్తోత్రం చేయటానికి మాకు 
అలవి గాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. 

క గశ్రీనాయక! నీ నామము 

నానాభవరోగకర్మనాశమునకు వి 

న్నాణం బగు నౌషధ మిది 

కొనరు దుష్టాత్ము అకట కంజదళాక్ష! 17 


* ఇక్ష్మీపతీ! పద్మలోచనా! నీ నామం అనేక జన్మలనూ, కర్మ 
శజ్ఞన్యూ రోగాలనూ నశింపజేసే విన్నాణమెన మందు. దుష్టాత్ములు 
దీనిని తెలుసుకోలేకున్నారు. 


8 పోతన భాగవతము 


వ. అని యనేకవిధంయులం బ్రస్తుతించిన 'మునివరులం గరుణాకటాక్ష 
వీక్షణంబుల నిరీక్షించి పుండరీకాక్టుం డిట్లనియె; “మదీయధ్యాననా . 
మస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదికశరణంబు 
లును మంగళకరణంబులును నగు ననియును, “నా రూపంబులై న 
'మేదినీసురుల పరితాపంబులం బరిహరించు పురుషుల నైశ్వర్యస 
'మేతులంగాం జేయుదు ననియున్తు యోగీశ్వరేశ్వరుం డయిన 
యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ “మీర లిచ్చటికి వచ్చిన 
ప్రయోజనం బేమి?' యనిన వారలు “భవదీయపొదారవింద సంద 
రృనార్ధంబు కంలు మిక్సిలివిశేషం బొండెద్ది?' యని వాసు 
దేవ వదనచంద్రామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి యథేచ్భా 
విహారులై ద్యారకానగరంబున కనతిదూరంబున నుండు పిండారకం 
బను నొక్క పుణ్యతీర్ణంబున కరిగి; రంత, . 18 


* ఇలా ఎన్నో విధాల స్తోత్రం చేసిన మునివరులను దయగల 
కడకంటిచూపులతో చూచి కృష్ణుడిలా అన్నాడు “నా ధ్యానం, నా 
నామస్మరణం పునర్షన్మనూ వ్యాధులనూ హరిస్తుంది. బ్రహ్మ, రుద్రుడు 
మొదలైన వారికి శరణమైనది. మంగళమును కలిగించేది. నా రూపా 
లైన బ్రాహ్మణుల బాధలను తొలగించేవారికి ఐశ్వర్యం కలిగిస్తాను” 
అని యోగీశ్వరేశ్వరుడై న ఈశ్వరు డానతిచ్చి “మీ రిక్కడికి ఎందుకు 
వచ్చారు?” అని అడిగాడు. అందుకు వారు “మీ పాదపద్మాలను 
దర్శించటం కంటే వేదే విశేష మేముంటుంది?” అని వాసుదేవుని 
ముఖచంద్రామృతాన్ని తను కను లనే చకోరాలతో త్రాని తమ యిష్టా 
నుసారం విహరించే వారై ద్వారకకు పెద్దదూరంగాని “పిండారక” 
మనే పుణ్యతీర్షానికి వెళ్ళారు. 


క, దర్న్చించి యాదవులు తమ 
నేర్పునం గొమరారు సాంబు నెలంతుకరూపం 


ఏకాదశ స్కంధము 9 


బేర్పడ | శృంగారించియు 
గర్బూర సుగంధిపోల్కి6 గావించి యొగిన్‌. 19 


* ఆ సమయంలో యాదవబాలకులు కొందరు పొగరెక్కి తమ 
నేర్పుతో సాంబునకు అందమైన ఆడువేషం వేసి కప్పురపుతావిగల 
కరికిగా తీర్చిదిద్దారు. 

ఉ. మూ (కలుగూడియాదవులు ముందట బెట్టుకయార్చి నవ్వుచుం 
బోకల బోవుచున్‌ మునిసమూహముకొయ్యనసాంగి (మొక్సు_చుం 
“బ్రాకటమైన యా సుదతిభారపుగర్భమునందు.( బుత్రుండో 

'యేకతమందు బాలికయొ యేర్పడం జెప్పు డటన్న నుగ్రులై.20 


* యాదవ బాలురు గుంపులు. గుంపులుగా చేరి ఆడుతూ, 
(తుళ్ళుతూ, నవ్వుతూ, కేరింతలు కొడుతూ సాంబుని ఆదు నేషంతో 
ముందుంచుకొని వెళ్ళారు. మునిసమూహానికి సాగిలబడి (మొక్కారు. 
“ఎత్తుగా కనబడుతున్న బరువైన గర్భంగల య అమ్మాయి కడుపులో 
మగపిల్లవాడున్నాడా? ఆడపిల్ల ఉందా? చెప్పండి” అని ఆ మునులను 
అడిగారు. ఆ మాటలకు మునులకు బాగా కోపం వచ్చింది. 

క, యదుడింభకులను గనుయొని 

“నుదయుతులై వచ్చి” రనుచు మదిలో రోషం 

బొదవం గనుంగొనల నిప్పులు 

సెదరంగహాన్యంబు సనునె చేయంగి ననుచున్‌, 21 
క, “'వాలాయము యదుకుల ని 

ర్మూలకరం బైనయట్టి ముసలం బొక టీ 

బాలిక కుదయించును బొం 

డాలస్యము లేదటంచు నటం బల్కుటయున్‌ . 22 


10 . | పోతన భాగవతము 


* యాదవ బాలురను జూచి వీళ్లు మదంతో మైమరచి వచ్చారని 
మనస్సులలో భావించిన మునులు కనుల చివరల నిప్పులు చెదరగా 
“హాస్యం చేస్తారా! నిశ్చయంగా యదువంశాన్ని. నాశనం చేసే రోకలి 
ఒకటి యీ బాలికకు పుడుతుంది. ఆలస్యం లేదు. ఇక పొండి!” అని 
పలికారు. 


వ. మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడం 
కుచు సొంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయం 
బున ముసలం బొక్కటి భూతలఫతితం బయన విస్మయంబు 
నొంది దానిం గొని చని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి 
యెజింగించిన నతం డాత్మకల్పిత నాయారూపం బగుట యెజీం 
గియు, నెటుంగని తెలంగున వారలం జూచి యిట్లనియె, 23 


* మత్తుతో ఉద్రేకించిన యాదవ బాలురు మునుల శావం విని 
భయపడి వడవడ వణకుతూ సాంబుని పొట్టచుట్టూ చుట్టిన చీరముడి 
విప్పుతుంటే ఆ చీర లోపలనుంచి ఇనుప రోకలి ఒకటి నేలమీద 
పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకెళ్ళి కృష్ణుని సన్నిధిలో పెట్టి 
జరిగిందంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసి 
కూడా తెలియనివాడిలాగా వాళ్ళను చూచి వాసుదేవుడు ఇలా అన్నాడు. 


క. మది సెడి కన్నులు గానక 
మదయుతులై మునులం గల్లమాటలం జెనయం 
గదిసి కులక్షయకారణ 
విదితం బగు శాప మొందు వెంట్టలు6 గల రే? 24 


* మీ బుద్ది చెడిపోయింది, మీకు కండ్లు కనబడటం లేదు. 
పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు, 


ఏకాదశ స్కంధము 1a 


ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపాన్ని పొందే వెర్రివాళ్లు 
ఎక్కడైనా ఉంటారా? 


క్ష 


ధరణీసురశాపమునకు 

హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే? 

నరు లన6గ నెంత వారలు 

గర మరుదుగం బూర్వజన్మకర్మముం |ద్రోవన్‌ ? 25 


* బాహ్మణ శాపాన్ని విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైన వారైనా 


అడ్డుకోలేరే? ఇక మనుషులెంత? పూర్వ జన్మ కర్మ ఫలాన్ని 
తొలగించటం ఎవరికీ సాధ్యం కాదు గదా! 


అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సంది 
యంబులేదని 'పరమేశ్వరుండు వారలం జూచి *సముద్రతీరంబున 
నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్చరియ విశా 
అభీషణం బగు పొషాణంబున మీ భుజొబలంబుచేత నీ ముసలంబు 
దివిచి దీని చూర్షింబు సింధు కబంధంబుల. గలిపి రండు; పొండిని 
జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన వారు నట్లుచేసి. తత్కీలితం 
బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునం బడవై చిన 
నొక్క రుషంబు గ్రసించిన, దాని నొాక్కలుబ్ధకుండు జాల మార్గం 
బునం బట్టుకొని తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణా 
(గంబున ముర్సి_గా నొనర్చి” నని తత్స థావృత్తాంతంబు "సెప్పిన 
బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్టనియె, 26 


* యతులను నిందించటంవల్ల యదువంశం నాశనం కాక తప్పదు, 


సందేహంలేదు. ఇలా పలికి వాసుదేవుడు వాళ్లను చూచి “సముద్రం 
ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ ఎత్తుగా ' ఉండే భయంకర 


12 పోతన భాగవతము 
మైన “పెద్ద బండమిద మా భుజబలంతో ఈ ఇనుప రోకలిని బాగా 
రాచి పొడిచేసి ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలిపిరండి. పొండి!” 
అన్నాడు. ; 


లోకనాయకుడై న కృష్ణుడు ఇలా ఆనతీయగా వాళ్ళు అలాచేసి పొడి 
చేయగా మిగిలిన కీలకమైన లోహపుముక్కను లెక్కించక సముద్రంలో 
పడవేశారు. దాన్ని ఒక చేప (మింగింది. దాన్ని ఒక బోయవాడు 
వలవేసి పట్టుకొని దాని కడుపులో ఉన్న ఇనుపముక్కను తన బాణం 
చివర మురికిగా చేసుకున్నాడు అని ఆ కథా విషయమంతా చెప్పిన 
శుకమహర్షిని చూచి పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు. 
క. చిత్తం బే క్రియ నిలుచుం? 

జిత్తజగురుపాదసద్మ సేన సదా య 

త్యుత్తమ మని వసుదేవుండు 

చిత్తముం దగ నిల్చి యెట్లు సెందె మునీంద్రా! 27 


* మునీంద్రా! మనస్సు ఎలా నిశ్చలంగా నిలుస్తుంది? మనోజ 
జనకుడైన విష్ణువు చరణకమలములను సేవించటం మిక్కిలి ఉత్తమమై 
నదని నమ్మి వసుదేవుడు ఏ విధంగా తన చిత్తాన్ని ఈశ్వరాయత్తం 
చేశాడు? 


వ. అని యడిగిన రాజునకు శుకుం డిట్లనియె, 28 


* ఇలా అడిగిన మహారాజుతో శుకమహర్షి ఈ విధంగా అన్నాడు. 
వసుదేవునకు నారదుండు పురాతనంబగు 
విదేహర్హ భసంవాదంబుం దెలుపుట 
క, వినుము నృపాలక! సెప్పెద 
ఘనమై విలసిల్లు పూర్వకథ గల దదియున్‌ 


' వీకాదశ స్కంధము "13 


మును ద్వారక కేతెంచియు 
నొనరంగ నారదుడు గృష్ణు నొయ్యనం గాంచెన్‌. 29 


* రాజా! దీనికి ఒక పెద్ద పూర్వగాథ ఉన్నది. ఒకప్పుడు నార 


దుడు ద్వారకకు వచ్చి ముకుందుళి సందర్శించాడు. 


అట్లు దేవముని కృష్ణసందర్శనార్థం బరుగుదెంచి తద్గ్భృహాభ్యంత 
రమున' కరిగిన, వసుదేవుం డ మ్మునీంద్రుని నర్ష్యపాద్యాదివిధులం 
“బూజించి కనకాసనాసీనుం గావించి యుచిత కథావినోదంబులం 
బొద్దు పుచ్చుచు నిట్లనియె; “ఏ నరుందు నారాయణసరసీరుహభ 
జనపరాయణత్వంబు నిరంతరంబు నొందం; డట్టివానికి మృత్యువు 
సన్నిహితంబై యుండదు; నీ దర్శనంబునం గృతార్థుండనై తి; నచ్యు 
తానంత గోవిందనామన్మరతై కాగ్రచిత్తులైన మీవంటి పుణ్యపురు 
సుల సమాగమంబున లోకులు సుభాశ్రయులయి యుండుదురు; 
దేవతాభజనంబు సేయువారిని గీర్వాణులు ననుగ్రహింతు; రట్టు 
_ సజ్జనులును. దీనవత్సలులునగువారలు పూజనాదిక్రియలచే నా .దేవ 
తలను భక్తి సేయుదురుు కావున (శ్రీ, మహాభాగవతకథాసమూ 
హంబులం గల ధర్మంబు లడిగెద; నే యే ధర్మంబులు (శ్రవణ 
సుఖంబులుగా వినిన దండధరకింకరతాడనంబులం బడక, ముకుం 
దచరణారవిందవందనాభిలాషులయి. పరమపదప్రాప్ప లగుదు; రా 
ధర్మంబు లానతిమ్ము; తొల్లి గోవిందునిం బుత్రుంగాం గోరి ముక్తి 
మార్గం బెటుంగలేక దేవతామాయం జేసి చిక్కి చిత్తవ్యసనాంధ 
కారంబగు .సంసారంబునం దగులువడి యున్నవాండ; హరికథామృ 
తంబు వెల్లిగొల్పు;) మట్టయిన సుఖంబు గలుగు ననిన వసుదేవ 
కృత(ప్రశ్నుండైన .నారదుండు వాసుదేవకథా ప్రసంగ సల్గాపహర్ణస 
మేతుండై సంతసం బంద ని ట్ల్టనియె, 30 


14 పోతన భాగవతము 


* అలా దేవముని కృష్ణుని చూట్టానికి వచ్చి ఇంటిలోకి వెళ్ళగా 
వసుదేవుడు ఆ మునీందుణ్ణి అర్హ్యం, పాద్యం మొదలైన వానితో యథా 
విధిగా పూజించి బంగారపు ఆసనం మొద కూర్చుండ పెట్టి సముచిత 
కథా వినోదాలతో ప్రొద్దు పుచ్చుతూ ఇలా అన్నాడు- “మునీంద్రా! 
ఎవడు నిరంతరం నారాయణ పాదపద్మాలను భజించడో వానికి, చావు 
సమీపంలోనే ఉంటుంది. నీ దర్శనం వల్ల కృతార్ణుడ నైనాను. 
అచ్యుత, అనంత, గోవింద- మొదలైన నామాలను స్మరీంచుతూ 
' ఏక్నాగమైన చిత్తంగల మీవంటి సుకృతాత్ముల రాకవల్ల లోకులు సుఖాశ్ర 
యుళై ఉంటారు. దేవతలను భజించే వారిని వేల్పులు అను[గ్రహిస్తారు. 
" అటువంటి సజ్జనులూ దీనవత్సలులూ- పూజ మొదలైన సత్కా 
ర్యాలతో. దేవతల యందు భక్తి చూపిస్తూ ఉంటారు. కనుక శ్రీ 
మహాభాగవతంలోని కథలలో ఉన్న ధర్మా లడుగుతాను. 


ఏ యే ధర్మాలను వీనులవిందుగా వింటే యమభటులచేత దెబ్బలు 
తినకుండా ముకుందుని పాదపద్మాలకు నమస్కరించే కోరిక కలవారై 
పరమపదాన్ని పొందుతారో, ఆ ధర్మాలను ఆనతీయండి. పూర్వము 
గోవిందుళ్లి కుమారునిగా కోరినప్పటికీ మోక్షమార్గం తెలియలేక దైవ 
మాయలో చిక్కి వ్యసనాలచీకటితో నిండిన సంసారంలో చిక్కుకొని 
ఉన్నాను. హరికథాసుధారసాన్ని ప్రవహింపచెయ్యండి. అస్టైతే నాకు 
సుఖం కలుగుతుంది”-- అని వసుదేవుడు ప్రార్హించగా నారదుడు వాసు 
దేవుని కథల ప్రస్తావన వచ్చినందుకు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు. 


“కు “నను నీవు సేయు ప్రశ్నము 
జనసన్నుత! వేదశా,స్త్ర,సారాంశంటై 
ఘనమగు హారిగుణకథనము 
విను మని, వినిసింపందొడంగె వేడ్చు దలిర్నన్‌, 31 


ఏకాదశ స్కంధము 15 

* సచ్చర్మిత్రా! నీవు వేసిన ప్రశ్న వేదశా,స్త్రముల సారాంశమై 
నది, ఘనమైనది. అటువంటి క్రీహరిగుణ కథనాన్ని వినవలసింది 
అని వేడుక చిగురించగా వినిపించటం మొదలు వెట్టాడు. 
క, అతిపాపకర్ము లైనను 

సతతము నారాయణాఖ్యశబ్దము మదిలో 

వితతంబుగ౧బఠియించిన 

చతురులం గొనియాడం గమలసంభవు వశమే? 32 


* ఎంతటి పాపం చేసిన వారైనా సరే నారాయణుని నామాన్ని 
మనస్సులో ఎల్లప్పుడూ స్మరించే వాళ్లు ధన్యులు. అటువంటి వారిని 
కొనియాడటుం (బ్రహ్మకు కూడా తరలకాదు. 


వ. అట్టు గావునం బరమేశ్వరభక్తిజనకంబై -కెవల్యసద ప్రాప్తి కరంబయి 
యొప్పుచున్న విదేహర్షభసంవాదంబు నాం బరంగు నొక్క పురాత 
నవుజ్యకథావి శేషం బెణీంగించెద, సావధాన మనస్కుండవై యాక 
ర్లింపు మని యిట్లనియె. 33 


* అందుకని పరమేశ్వరునిమీద భక్తిని కలిగించేదీ, మోక్షాన్ని 
పొందింస జేసేదీ అయిన “విదేహ బుషభ సంవాద” మనే ప్రసిద్దమైన 
ఒక పురాతన పుణ్యకథను చెపుతాను. ఏకాగ్రమైన మనస్సుతో విను. 
తే, “వినుము స్వాయంభువుండను మనువునకును . 

రమణ నుదయించెనయట ప్రీయ(వతుం డనంగం 

దనయు; డాతని కాగ్నీధ్రుం డనంగ సుతుండు 

జాతు6 డయ్యెను భువనవిఖ్యాతుం డగుచు. 34 


* స్వాయంభువుడచే మనువుకు ప్రియవ్రతుడనే కుమారు డుద 
యించాడు, అతనికి పుట్టిన ఆగ్నీధ్రుడనే కొడుకు లోక ప్రసిద్దుడై నాడు. 


16. పోతన భాగవతము 


వ. ఆ యానగ్నీర్రునకు నాభి యను ప్రాజ్ఞుండగు తనూభవుం .డుద 
_ యించి బలిచక్రవర్తితో మైత్రింజేసి ధారుణీభారంబు పూని యాజ్ఞా 
సరిపాలనంబున నహితరాజన్య రాజ్యంబులు స్వవశంబులు గావిం 
చుకొని యుండె; నంతట నాభికి సత్నుుతుండయిన బుషభుండు 
పుట్ట; నతండు హరిదాసుండై సుతశతకంబుం బడసె; నంద 
గ్రజుం డయిన భరతుం డను మహానుభావుండు నారాయణ సరా 
యణుండై యిహలోకసుఖంబులం బరిహరించి, ఘోర తసం బాచ 
రించి జన్మ(త్రితయంబున నిర్వాణ సుఖపారవశ్యంబున సకలబంధ 
విముక్తుండై వాసుదేవపదంబునొందె; నాతనిసేర నతం డేలిన 
భూఖండంబు భారతవర్హం బను వ్యవహారంబున నెగడి జగం 
బుల6 బ్రసిదర్ధం బయ్యె; మణీయు నందు దొమ్మం(డ్రు కుమారులు 
బలసరాక్రమ ప్రభావరూపసంపన్నులయి నవభఖండంబులకు నధిషాత 
లైరి; వెండియు వారలలో నెనుబదియొక్కం(ద్రు కుమారులు నిత్య 
కర్మ్యానుష్టానపరతంత్రులై విప్రచ్వం బంగీకరించి; రందు6 గొందయి 
శేషించినవారలు కవిహర్యంతరిక్షప్రబుద్ధపస్పలాయ నావిర్హోత్రద్ర 
మిళ చమసకరభాజను లనంబరంగు తొమ్మం (దూర్హ్వరేతస్కు 
లయి బహ్మవిద్యావిశారదు. అగుచు జగత్తరయంబును బరమాత్మ 
స్వరూసంబుగా6 దెలియుచు ముక్తులై యవ్యాహతగమను లగుచు, 
సురసిద్దసాధ్య యక్షగంధర్వకిన్నరకింపురుష నాగలోకంబు లందు 
'స్వేచ్భావిహారంబు సేయుచు నొక్కనాం దు. 35 


* ఆ అగ్నీధ్రుడికి “నాభి” అనే కుమారుడు జన్మించాడు. 
ప్రొజ్ఞుడైన అతడు బరిచక్రవర్తితో స్నేహంచేసి బూభారాన్ని వహించి 
ప్రజలను పాలించాడు. తన ఆజ్ఞాబలంచేత శత్రురాజుల రాజ్యాలన్నీ వశం 
చేసుకొన్నాడు. ఆ నాభికి సత్పుత్రుడైన బుషభుడు పుట్టాడు. 
హారిభక్తుడైన బుషభుడు వందమంది కొడుకులను కన్నాడు. అందులో 


ఏకాదశ సః ్వ-9ధము 17 


"పెద్దవాడు “భరతు”డనే మహానుభావుడు నారాయణభిక్తుడై ఈ లోకపు 
.సుఖాలను వదలి భయంకరమైన తపస్సు చేసి మూడు జన్మలలో 
సకల బంధాలనుండి విముక్తిచెంది నిర్వాణ సుఖపారవశ్యంతో పరమ 
పదాన్ని. అందుకోగలిగాడు. . భరతుడు పాలించిన భూసకడా నికి భరతవర్ష 
మనేపేరు జగత్సరిసిద్దంగా వచ్చింది. 


మళ్ళీ. వారిలో తొమ్మిదిమంది కుమారులు బలం, పరాక్రమం, 
ప్రభావం, రూపసంపదకలిగినవారై తొమ్మిది ఖండాలకు సంస్థాపకులై 
నారు. ఇంకొ వాళ్ళలో ఎనభె భె ఒక్కమంది. కుమారులు నిత్యక ర్మలందూ, 
అనుష్టానములందూ ఆసక్తి కలవారై బాహ్మణత్వాన్ని అంగీకరించారు, 


మిగిలినవారు కవి, హరి, అంతరిక్షుడు, (ప్రబుద్ధుడు, పిప్పలాయ 
నుడు, అవిర్మోత్రుడు, ద్రమాశుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్టు 
గల' తొమ్మిది మందీ ఊర్హ్వరేతస్కులై, (బ్రహ్మవిద్యావిశారదులై " మూడు 
"లోకాలు పరమాత్మయొక్క స్వరూపంగా తెలుసుకుంటూ. ముక్తులై 
ఆటెచ్చు 
అడ్డులేని గమనాలతో సురలయొక్క, సిద్దులయొక్క, యక్ష్మలయొక్క, 
గంధర్వులయొక్క, కిన్నరులయొక్క, కింపురుషులయొక్క , నాగులయొక్క 
'లోకాలందు 'తమ యిష్ట్రప్రకారము విహరింప సాగారు. 


క. జగదేకనాథుగుణములు 

మిగులంగ సంస్మరణతోడ మీటిన భక్తిం 

బగలును రాత్రియు సంధ్యలు6 

దగిలి జితేంద్రియులు నైన తపసులు ధాత్రిన్‌. 36 
క, ఊహింప6 బుణ్యుం డైన వి 

దేహుని యజ్ఞాంతమందు నేతెంచినచో 

"గేహము వెడలి యెదుర్కొని 

'మోహవివర్తితులం బుణ్యమునిసంఘములన్‌ . 37 


18 పోతన భాగవతము 


తే. అర్హ్యసార్యాది విధులను నర్హితోడ6 
బూజ గావించి వారలం బొలువు మిగుల" 
నుచితపీఠంబులందును నునిచి యెలమి 
నవముని శ్రేష్ణులను భూమినాయకుందు. 38 


! 


* ప్రపంచము అన్నింటికీ ఒకే ఒక (ప్రభువైన (శ్రీహరి గుణగణా 
లను ఎక్కువగా తలచుకుంటూ అతిశయించిన భక్తితో పగలూ రాత్రీ 
సాయంకాలమూ ఆ భగవంతునియందే ' ఆసక్తి కరిగి _ జితేంద్రియులైన 
ఆ తపస్సులు. భూలోకంలో పుణ్యాత్ముడైన విదేహడు చేస్తున్న యజ్ఞం 
ముగింపుకు వచ్చిన సమయాన అక్కడికి విచ్చేశారు. విదేహరాజు లోపలి . 
నుంచి వచ్చి నుహానుభావులయిన ఆ పుణ్యమునులకు ఎదురువెళ్లి అర్హ్యం, 
షాద్యం మొదలైన శాస్త్రవిధులతో |ప్రొర్హనా పూర్వకంగా పూజించి ఆ 
తొమ్మదిమంది మునులనూ సముచిత పీఠాలపై కూర్చుండ బెట్టాడు. 


క, వారల కీ ట్లను 'మీరలు 
గారవమున విష్ణుమూర్తి కొనిన మహా 
భూరితపోధనవర్యులు | 
సారవిహీనంబు లైన సంసారములన్‌, 39 
క నీరీతిం గడప నేర్తురు? 
క్రూరులు బహుదుఃఖరోగకుత్సితబుద్దుల్‌ 
నీరసులు నరులు గావున 
నారయ సుజ్ఞానబుద్ధి నానతి యీారే! _ 40 


* అలా ఆసీనులైనవారితో విదేహరాజు ఇలా అన్నాడు, మోరు 
విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్దలతో భజించే గొవ్పతపోనిధులు. సారంలేని 
ఈ సంసారసాగరాన్ని దాటటానికి అల్బబుద్దులూ నీరసులూ అయిన 


ఏకాదశ స్కంధము 19 


మానవులకు ఏదైనా మార్గం ఉందా? ఉంటే అదేదో ఆలోచించి 
అనతీయండి. క 


వ. మఖజఖీయు సకలజంతుసంతానంబుకంయె మానుషాకారంబు 
నొందుట దుర్లభం; బంతకంళ నారాయణచరణయుగళస్మరణప 
రాయణు లగుట దుషష్కరంబు; గావున నాత్యంతికంబగు శేమం 
బడుగ వలసె౧; బరమేశ (రుందు ప్రపత్తి నిష్ణులకు సారూప్యం బెట్టా 
సంగు నత్తెణం గానతింి డనిన విని విదేహభూపాలునకు హరికథా 
మృతపానాతివరవశులైన మునిసమాజంబునందుం గవి యను మహా 
నుభావుం డిట్లని చెప్పం దొడంగ; “నరిషడ ర్లంబునందు నీషణ(త 
యంబుచేళం దగులువడి మాత్సర్యయుక్త చిత్తుం డగునట్టివాని "కె 
వ్విధంబున నచ్యుత పాదారవిందభజనంబు. సంభవించు? విశ్వం 
బును నాత్మయు వేయుగా భావించు వానికి భీరుత్వం బెట్టు. 
లే? దవిద్యాంధకారమగ్నులకు హరిచింతనం బెట్టు సిద్ధించు? నట్టి 
నరుండు తొంటికళేబరంబు విడిచి సరతత్త్వం బెబ్బంగిం జేరు? 
ముకుళీకృత నేత్రుండయిన నరుండు మార్గభ్రనుణంబునం దొ(ట్రు 
పాటువడి చను చందంబున విజ్ఞానవిమలహృదయభక్తి భావనావ 
శంబు లేకున్న బరమసదంబు వీరి కెవ్విధంబునం గలుగు? నని 
యడిగితివి; గావునం జెప్పెద; సావధానుండవై యాకర్షింపుము. 


* అంతేకాదు అన్నివిధాలైన జంతువుల జన్మలకంకే మనుష్య 
జన్మ శ్రేష్టం. అది ప్రాప్తించటం చాలా కష్టం. అందులోనూ (క్రీమ 
న్నారాయణుని చరణయుగళస్మరణంమీద ఆసక్తి కలగటం మరీ కష్టం. 
అందువల్ల శాశ్వతమైన శ్షేమాన్ని గూర్చి అడుగవలసి వచ్చింది. |ప్రస 
త్రియందు నిష్టగల భక్తులకు పరమేశ్వరుడు. సారూప్యం ఎలా ఇస్తాడు? 
ఈ సంగతి అనతీయండి- అని అడిగిన వీదేహరాజుతో | శ్రీహరికథ 


20 పోతన భాగవతము 


లనే అమృతాన్ని (త్రాగి పరవశులైన. ఆ మునిసమాజంలోనుంచి “కవి” 
అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. 


కామ క్రోధలోభ మోహమదమాత్సర్యాలు ఆరింటిని అరిషడ్వర్లమం 
టారు. దారేషణ, ధనేషణ, వుత్రేషణ అనేవి ఈవణత్రయం. వీటిలో 
చిక్కుకొని మాత్సర్యంతో కూడిన మనస్సు గల మానవుడికి మాధ 
వుని పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది? 


విశ్వమూ,: ఆత్మా వేరుగా భావించే వాడికి భయం ఎలా లేకుండా 
పోతుంది? 


అజ్ఞానమనే చీకటిలో మునిగినవారికి హరిచింతనం ఎలా సిద్ధిస్తుంది? 


అటువంటి నరుడు మొదటి శరీరాన్ని త్యజించి పరతత్వ్యాన్ని ఏ 
విధంగా చేరుతాడు? 


కంద్లు మూసుకొని నడిచే మనిషి దోవలో తొట్రుపాటు పడే 
విధంగా విజ్ఞానశుద్దమైన హృదయంలో భక్తిభావన లేకపోతే పరమపదం 
ఎలా సిద్దిస్తుంది? అని అడిగావు. నీ (ప్రశ్నలకు సమాధానాలు చెపు 
తాను; [శద్ధ్దతోవిను. 
క. కరణత్రయంబుచేతను 

నరుం డే కర్మంబు సేయు నయ్యెవేళన్‌ 

హారి కర్పణ మని పలుకుట 

'వరువడి సుజ్ఞాన మండు పరమమునీంద్రుల్‌. 42. 


* మనస్సుతో, వాక్కుతో, కాయంతో చేసే ప్రతికర్మా “కృష్ణా 
ర్పణ”మని పలకటమే సుజ్ఞానమని పరమమునులు అంటారు. 


ఏకాదశ స్కంధము 21 


వ. జ్ఞానాజ్ఞానంబులందు సంకలితుండైన స్మృతివిపర్యయంబు నొందు; 
జా ప్‌ో . నూ. 
నట్టుగావున గురుదేవతాత్మకుం డయి, బుద్ధి 
నుంతుండైన మర్త్యుండు | శ్రీవల్లభు నుత్త మోత్తముని౧గాం జిత్తం 
బునంజేర్చి సేవింసవలయు; స్వప్న మనోరథేచ్భాద్యవస్థలయందు 
సర్వసంకల్పనాశం బగుటంజేస్తి వానిం గుదియం బట్టి నిరంతర 
హరిధ్యానపరుండై నవానికి లై వల్యంబు సులభముగ గరతలామల 
కంబై యుండు. 43 


ఖః స స 

జ్ఞానాజ్ఞానాలలో కలతచెందుతుంటే స్మృతి వ్యత్యస్త మవు 
తుంది. ' కాబట్టి గురువునే దేవునిగా నమ్మి బుద్దిమంతుడైన నరుడు 
ఉత్త మోత్తముడైన పురుషోత్తముణ్ణి చిత్తంలో చేర్చి సేవించాలి. మాన 
వుడు కోరిక లనే కలలలో తేలిపోతుంటాడు. దానివల్ల ఏ పూనికా 
గట్టిగా నిలవదు. కనుక వాటిని కుదించుకొని ఎప్పుడూ శ్రీహరిని 
న! 
ధ్యానిస్తూ ఉండేవాడికి కైవల్యం చేతిలో ఉసిరికకాయలాగా సులభంగా 
ప్రాప్తిస్తుంది. 


సీ సంతతంబును గృష్టసంక్షీర్తనంబులు 
వీనుల కింపుగ వినంగవలయు 
హర్షంబుతోడుత హరినానుకథనంబు 
i పొటలం నొటల6 బరయగ వలయు 
నారాయణుని దివ్యనామాక్షరంబులు 
హృద్విథి సతతంబు నెన్న వలయుం 
గంజాక్టలీలలు కాంతారముల నైన 
భక్తియుక్తంబుగా6 బాడ వలయు 
తే. వెట్టిమొడ్కిని లీలతో విశ్వమయుని 
నాదువుచును లోకబాహ్యత నొందవలయు 


22. “పోతన భాగవతము 


నింతయును విష్ణుముయ మని యెయి(6౧గ వలయము 
భేద మొనరింస వలవదు మేదినీశ! ' 44 


* ఓ భూనాయకా! ఎప్పుడూ శ్రీకృష్ణ సంకీర్తనలు వీనులవిం 
దుగా వినాలి. హరినామకథనాన్ని సంతోషంతో ఆడుతూ. పాడుతూ 
చెయ్యాలి. నారాయణుని దివ్యమైన నామౌాక్షరాలను హృదయంలో 
ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. పద్మలోచనుని లీలలను అడవులలో 
చరిస్తున్నా భక్కయుక్తంగా ఫొడాలి. వెర్రివానిలాగా విశ్వమయుళ్లి 
క్రీర్తిస్తూ- లోకానికి అంటీఅంటకుండా ఉండాలి. ఈ సృష్ట అంతా 
విష్ణుముయమని తెలుసుకోవాలి. భేదబుద్ది ఏ మాత్రమూ పనికిరాదు. 


వ, అనిన విదేహభూపాలుండు *భాగవతధర్మం బెద్ది? యే (ప్రకారం 
బునం (బ్రవర్తించు? వారల చిహ్నంబు లెవ్వి? యంతయు నెణిం 
గింప నీవ యర్హుండి వనిన నందు పారి యను మహాత్ముం డిట్ల 
నియె. 45 


* “కవి” చెప్పిన పలుకులు విన్న విదేహారాజు భాగవతధర్మ 
మేది? అది ఏ ప్రకారంగా (ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తులేమిటి? 
అంతా తెలియజెప్పటానికి మీరే తగినవారు--అనగా వారిలో “హరి”అనే 
మహాముని ఇలా అన్నాడు. 
తే... సర్వభూతమయుండై న సరసిజాక్షం 

డతండె తన యాత్మయం దుండు ననెడువాండు 

శంభఖచక్రధరుం డంచుం జనెదువాండు 

భక్తి భావాభిరతుండు వో భాగవతుందు. 46 


* సర్వభూతమయుడైన పద్మలోచనుడు శంఖం చక్రం దాల్చి 
తన ఆత్మలో ఉన్నాడనే విశ్వాసం కలిగి ఆ హరియందు భక్తీ ఆసక్తీ 
గలవాడు భాగవతుడు. 


ఏకాదశ స్కంధము 23 


కు “వర్షాశ్రమధర్మంబుల 
నిర్భయకర్మములం జెడక నిఖిలజగత్సం 
పూర్చుండు వారి యను నాతండె 
వర్షీంపంగ భాగవతుందు వసుధాధీశా! 47 


* రాజా! చతుర్వర్గాలూ, చతురాశ్రమాలూ, వాటి ధర్మాలూ, : 
et ఆ 
కర్మలూ-వీటిలో మునిగిపోక  భక్తిమార్లాన్ని ఆశ్రయించి “శ్రీహరి 
సమస్త జగత్తునా నిండియున్నవాడు” అన్నవాడే భగవంతుడు. 


నా. 


వ. ఇట్లు సర్వసంగపరిత్యక్తుండై నిఖిలాంతరాత్ముండై “పరమేశ్వరు 
డరుణగభస్తి కిరణ సహస్రంబుల లోకత్రయంబుం బావనంబు 
"సేయు. చందంబునం దన చరణారవింద రజఃప్పంజంబుచేతం 
బవిత్రంబు సేయుచు, సురాసురజేగీయమానసేద్యంబై న జనార్షన 
సాదారవిందంబులకు వందనాభిలాషు6డ్రై భక్తియు అవమాత్రం 
బునుం జలింపనీక సుధాకరోదయంబున దివాకరజనితతాపనివా 
రణం బయిన భంగి నారాయణాంఘ్రినఖమణీచంద్రికా నిరస్త హృద 
యుతాపుండై యాత్మీయభక్తి రశనానుబంధబంధురంబై న వాసుదేవ 
చరణసరోరుహ ధ్యానానందసరవశుం డగు నతండు భాగవత్మప 
ధానుంి డని యెణీంగించిన విని విదేహం డిట్లనియె. 48 


* ఈ విధంగా అన్ని బంధాలను (త్రెంపుకొని అన్నింటిలో ఉన్న 
పరమాత్మను గుర్తించిన వాడై మహాప్రభువైన సూర్యుడు తన సహస్ర 
కిరణాలచేత మూడులోకాలను పావనంచేస్తున్న. విధంగా తన అడుగు 
దమ్ముల దుమ్ముచేత జగత్ర్రయాన్నీ పవిత్రం చేస్తూ దేవదానవులను 
కూడా  'సేనింపదగిన జనార్హనుని చరణారవిందాలకు నమస్కరించాలనే 
అభిలాష. గలిగి భక్తి రవ్వంత కూడా చరింపనీయక, చంద్రు డుద 


యించటుం వల్ల ఎండబాథ పోయినట్టు నారాయణుని చరణనఖకాంతుల 


24 = పోతన భాగవతము 
వెన్నెలలచే హృదయతాఫం పోగొట్టుకొని భక్తి అనే బంధాలతో వానుదే 
వుని చరణపద్య్మాలను బంధించుకొని. ధ్యానానందంలో పరవశించేవాడు 
ఉత్తమభాగవతుడు అని పలుకగా విదేహా డిలా అన్నాడు. 
క. గజరాజవరదు గుణములు 

త్రిజగత్సావనము లగుటం దేటపడంగా 

సుజనమనోరంజకముగ 

విజితేంద్రియ! వినంగ నాకు వేడుక పుట్టున్‌. 49 


* మహాత్ములారా! గజేంద్రుని కాపాడి వరము లిచ్చిన (శ్రీహరి. 
గుణాలు మూడులోకాలకు పరమ పవిత్రాలు. అటువంటి గుణవిశేషా 
లను మనోరంజకంగా వినాలని నాకు వేడుక పుట్టింది. 


వ. అనిన విని యంతరిక్షుం డను బుషి (శ్రేష్టం డిట్లనియె. 50 


* ఈ విధంగా పలికిన విదేహరాజు పలుకులు విని “అంతరిక్ష” 
డనే గొప్ప బుషి ఈ విధంగా అన్నాడు. 
క పరమబ్రహ్మ మనంగా6 
బరతత్త్య మనంగ6 బరమసద మనంగను నీ 
శ్వరుం డనం గృమ్లం డన జగ 
దృరితుండు నారాయణుండు దా 'వెలుంగొందున్‌ . క్‌1 
* పరబ్రహ్మమనీ, పరతత్తమనీ, పరమపదమనీ, పరమేశ్వరుడనీ, 


డీకృష్ణుడనీ "వేరువేరు పేర్లతో శ్రీమన్నారాయణుడే (ప్రపంచమంతా 
నిండీ ప్రకాశిస్తూ ఉంటాడు, 


వ. అవ్యక్తనిర్దుణపరబ్రహ్మంబునందు. దనకు విపర్యయంబుగా జననం 
బయిన జ్ఞానంబె విష్ణుమాయ యనంబడుం; బరమేశ్వరు6 దట్టి 
4 


ఏకాదశ స్కంధము 25 


మాయచేత జగంబు నిర్మించి నిశ్చింతుండై యుండు; నింద్రియా 
ర్థభ్రమణంబు సేసెడు _ దుర్మతులకు సుషుస్త్యాద్యవస్థలు వరు 
'సన కలుగుటంజేసి పరమేశ్వరునిం బొంద రామియను నాలుగవ 
యవస్ట్థయుC గలుగు; వ్వ్యన్నంబునందు -(గ్రాహ్యగ్రాహక గ్రహణంబు 
లను త్రివిధభేదంబు గలిగియుండు; నీ చందంబున నవిద్యాంధ 
కార సంవృతం బై మూందు విధంబులిం బర్యవసించు నునోర 
థంబు స్వప్నా వస్థయం దణంగిన (క్రియం ద్రివిధం బగు మాయయు 
నాత్మయందు లీనంబగుం; బరమేశ్వరుండు మొదలం బృధిన్యా 
దిమహాభాతమయం బయిన సృష్టిని గలుగంజేసి యందుం బంచ 
భూతాత్మకం బయిన యాత్మ కేకాదశేంద్రియంబులచేత భేదంబు 
వృట్టించుచు గుణంబులచేత గుణంబు లంగీకరించుచు నాత్మ 
యందు బ్రద్యోతితగుణంబులవలన గుణానుభవంబుం జేయుచు 
నున్నవాండై, సృష్టి నాత్మీయంబుగాం భావించు; దేహి కర్మ 
మూలంబున నైమిత్తిక కర్మంబుల నాచరించుచుం దట్టలం బంగీ 
కరించి దుఃఖై కవశుండై వర్తించు. బెక్కు దుఃఖంబులం బడిన 
యా దేహి. కర్మఫలప్రాస్తం డగుచు భూత సంస్లవపర్యం 
తంబు పరవశుండై జన్మమరణంబులం బొరలుచుండు; నంత్య 
కాలం బాసన్నం బయిన (ద్రవ్యగుణస్వరూపం బగు జగంబు ననా 
దినిధనం బగు కాలంబు ప్రకృతిం బొందించు; నటమీంద శతవ 
ర్హంబులు వర్షంబు లేమిచేత నత్యుగ్రలోకలోచనుతేజంబున సకల 
లోకంబులు దహింపంబడు; నంత నధోలోకంబుననుండి సంకర్షణ 
ముఖజనితానలం బూర థిఖభాజూాలంబుల వాయుససోయంబై దిక్కు 
లయం దెల్లం బ్రవర్తించు; నటమీ6ద సంవర్తక వలాహక గణంబులు 
నూజు హాయనంబులు సలిలధారాపొతంలబుగా వర్షంబు గురియు; 
నందు విరాడ్రూపంబు లీనం బగు; నంత నీశ్వరుం డింధనాగ్ని 
చందంబున నవ్యక్తంబు. (బ్రవేశించు; తదనంతరంబ ధరణిమండ 
లంబు వాయుహృతగంధంబై కబంధరూపంబుందొల్చు; నా జలంబు 


26 పోతన భాగవతము 


హృతరసంబై శేజోరూపంబు నొందు; నా తేజంబు తమోనిర 
స్తంబె వాయువం దడంగు; నా గంధవహూుండు స్పర్శవిరహితుం 
డయి యాకాశంబునందు సంక్రమించు; నా విష్ణుపదంబును 
విగత శబ్దగుణంబు గలదియై యాత్మయం దడంగు; నింద్రియం 
బులును మనంబును బుద్దియు వికారంబులతోడ నహాంకారంబుం 
బ్రవేశించు: నా యహంకారంబును స్యగుణయుక్రంబై పరమా 
త్మునిం జేరు; నిట్టు త్రివర్ణాత్మకయై సర్గస్థతి లయకారిణి యగు 
మాయ Kబుటిది ఉని తత్స్యరూప మాహాత్మ్యంబులు వివరించిన 
2 
నరపాలుం డిట్లనియె, క్‌2 


స్‌ అవ్యక్త మైన నిర్గుణ పరబ్రహ్మంనుంచి తనకు వ్యత్యాసంగా వుట్టిన 
జ్ఞానాన్నే “విష్ణుమాయ” అంటారు. అటువంటి మాయచేత ప్రపంచాన్ని 
ఇ 
నిర్మించి భగవంతుడు ఏ చింతా లేకుండా ఉంటాడు. ఇంద్రియాల 
కోసం తిరిగే చెడుబుద్దిగలవారికి నిద్ర, స్వప్నం, మెలకువ అని మూడు 
అవస్తలతో పొటు పరమేశ్వరుని పొందలేక పోవటమనే నాలుగో అవస్థ 
కూడా కలుగుతుంది. కలలో గ్రహింపదగినదీ, (గ్రహించేవాడూ, గ్రహిం 
చటం అనే మూడు భేదాలుంటని. ఈ విధంగా అవిద్య అనే చీకటిచే 
చుట్టుకోబడి మూడు విధాలయ్యే కోరిక “స్వప్నంలో అణగిన విధంగా 
మూడు విధాలైన మాయకూడా ఆత్మలో విలీన మవుతుంది. 


పరమేశ్వరుడు మొదట పృథివి, అప్పు తేజస్సు, వాయువు, 
ఆకాశం అనే పంచభూతాలతో నిండిన సృష్టిని కలిగించి అందులో పంచ 
భూతాత్మకమైన ఆత్మకు పదకొండు ఇంద్రియములతో భేదం పుట్టిస్తూ, 
గుణాలచేత గుణాలను అంగీకరిస్తూ, ఆత్మయందు వ్యక్తమైన గుణాల 
వల్ల గుణాలను అనుభవిస్తూ ఉన్నవాడై సృష్టిని తనదిగా భావిస్తాడు. 
శరీరధారి పూర్వకర్మమూలంగా నైమిత్తికాలైన కర్మలుచేస్తూ వాటి ఫలి 
తాన్ని అంగీకరించి దుఃఖానికే వశుడై వర్తిస్తుంటాడు. అనేక దుఃఖాలలో 


ఏకాదశ స్కంధము 27 


మునిగిన ఆ దేహి కర్మఫలాన్ని పొందుతూ ప్రపంచానికి జలప్రళయం 
వచ్చిందాకా స్వేచ్చను కోల్పోయి చొవు పుట్టుకలలో పడి పొరలు 
తుంటాడు. కల్పాంత సమయంలో ద్రవ్యగుణాల స్వరూపమైన జగత్తును 
ఆద్యంతాలు లేని కాలం ప్రకృతిని పొందిస్తుంది. 


ఆ పేన నూరేండు వానలు. లేక భయంకరమెన ఎండలవల్ల అన్ని 

మ Ce) రి (se) 
లోకాలు తగలబడుతవి. ఆ తర్వాత క్రింది లోకంనుంచి ఆదిశేషుని 
ముఖంనుంచి ఆవిర్భవించిన అగ్నిజ్వాలలు వాయుసహాయంతో లేచి దిక్కు 
లంతటా వ్యాపించుతాయి. ఆ పైన సంవర్త కొలనే మేఘాలు నూరేండ్లు 
ధారాపాతంగా వర్షం కురుస్తాయి. దానిలో విరాడ్రూపం విలీనమవు 
తుంది. అప్పు డీశ (రుడు కట్టులలో అగ్నివలె అవ్యక్తాన్ని ప్రవేశిస్తాడు. 
అనంతరం భూమండలం తన గంధగుణాన్ని గోల్పోయి జలరూపాన్ని ధరి 
స్తుంది. ఆ జలం రసాన్ని గోల్పోయి తేజోరూపాన్ని పొందుతుంది. ఆ 
తేజస్సు అంధకార నిరస్త మై రూపంపోయి వాయువులో అణగుతుంది. 
ఆ వాయువు స్పర్శను పోగొట్టుకొని ఆకాశమందు సంక్రమిస్తుంది. ఆ 
ఆకొశం శబ్దగుణాన్ని పోగొట్టుకొని ఆత్మయందు అణగిపోతుంది. ఇంద్రి 

న ఇ 
యాల మనస్సూ, బుద్దీ- వికారాలతో అహంకారాన్ని ప్రవేశిస్తవి. 
ఆ అహంకారం తన గుణములతో కలసి పరమాత్మను చేరుతుంది. 
ఈ విధంగా మూడు వర్ణాలు గలిగి సృష్టి, స్ట్రితి, లయాలకు కారణమైన 
మాయ యిటువంటిది- అని దాని స్వరూపమూ, మాహాత్య్యమూ 
వివరించగా విని విదేహరాజిలా అన్నాడు. 


ఉ.  “జ్ఞానవిహీనులైన నరసంఘముం గానంగరాని మాయం దా 
లోన నడంచి యెట్లు వారిలోకముం జెందుదు రంతయుం దగన్‌ 
భూనుత! సత్యవాక్యగుణభూషణ! యిక్కథ వేడ్నతోడుతన్‌ 
బూనికం జెప్పు మన్నను బ్రబుద్దుండు నిట్లను గారవంబునన్‌. 53 


28 పోతన భాగవతము 


* అజ్ఞానులైన మానవులు కనరాని మాయను లోపల ' అణచి 
వేసి ఏ. విధంగా వైకుంఠాన్ని చేరగలుగుతారు? మీరు జగన్నుతులు! 
సత్య గుణభూషణులు! వై విషయాన్ని దయతో సెలవీయండి అనగా. 
“పబుద్దుడు” అనేముని ఆదరపూర్వకంగా ' ఇలా అన్నాడు. 


వ. సూర్యోదయాస్తమయంబులం 'బ్రతిదినంబు నాయువు శ్షీణంబు 
నొంద, దేహకళ[త్రమి(త్ర భ్రాతృమమత్వపాశబద్దులై విడివదు నుపా 
యంబు గానక సంసాధాంధకారమగ్ను లయి గతాగతకాలంబుల 
నెంయంగక దివాంధంబులగు జంతుజాలంబుల భంగి జన్మజరారో 
గవిపత్తిమరణంబు. లందియు, శరీరదబ మే లనుచుం బ్రమోద 
మోహమదిరాపానమత్తులై : విషయాసక్తతం జిక్కి తమ్ము6 దా 
'రెటుంగక యుండి విరక్తి మార్గంబు దెలియక వర్తించు మూఢు. 
లగు జనంబుల పొంతలం బోవక శేవలనారాయణ భక్తి భానంబు 
గల సద్గురుం |బ్రతిదినంబును భజియించి, సాత్త్వికంబు, భూత 
దయయును, హరికథామృతపొనంబును, బ్రహ్మచర్యవ్రతంబును, 

_ విషయంబుల మనంబు సేరకుండుటయు, సాధుసంగంబును, 
సజ్జన మైత్రియు, వినయసంపత్తియు, శుచిత | (౦బును, తపంబును, 
శ్రమయు మౌన వ్రతంబున్సు వేదశా స్త్రాధ్యయన తదర్గానుష్టానం 
బులున్తు నహింసయు, సుఖదుఃఖాది ద్వంద్వ సహిష్ణుతయు, నీశ్వ. 
రుని సర్వగతునింగా భావించుటయు, ముముక్షుత్వంబున్తు జన 
సంగవర్రనంబును, వల్కలాదిధారణంబును, యదృచ్చాలాభసంతు 
ష్టియు, వేదాంతశా, స్త్రార్థజిజ్ఞాసయును, దేవతాతతరనిందావర్ణనం 
బున్వు గరణత్రయశిక్షణంబును, సత్యవాక్యతయు, శమదమాదిగు 
ణవిగిష్టత్వంబును, గృహారామత్షేత్ర కళత్ర పుత్ర విత్తాదుల హరి 
కర్పణంబు సేయుటయు, నితర దర్శనవర్హనంబు సేయుటయును 
భాగవతోత్తమధర్మంబు” లని చెప్పి యిట్లనియె. ర్‌4 


ఏీకొదశ స్కంధము 29 


+ సూర్యుడు ఉదయించటం, అస్తమించటంతో . ప్రతిదినమూ 
మానవుల ' ఆయువు _ శ్షీణిస్తుంటుంది, శరీరంపైనా, భార్యపైనా, 
'స్నేహితులపైనా, సోదరులపైనా “నాది నా వారో అనే మమ 
కారంతో . కట్టువడి ఆ బంధంనుంచి విడివడే ఉపాయం కనబడక 
సంసారమనే చీకటిలో మునిగి, భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబ 
లలాగా మానవులు పుట్టుక, ముసలితనం, రోగాలు, ఆపదలూ, చావూ 
పొందుతూ కూడా శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని 
కలిగించే మద్యపానంతో మత్తులై, ఇంద్రియవిషయాసక్తులై తమ్ము 
తాము తెలుసుకోలేక, విరక్తిమార్గం తెలియక నడయాడుతుంటారు. 
అటువంటి మూధులైన మనుష్యుల సమీపానికి పోకుండా కేవలం నారా 
యణుని పైన భక్తిభావంగల సద్గురువును నిత్యమూ భజించి ఉత్తమమైన 
భాగవతధర్మాలను అనుష్మించాలి. ఆ ధర్మాలు ఏవంయే-- 


1 సత్త్యగుణముగరిగి ఉండటం 2 భూతదయ 3 హరికథామృ 
తపానం 4 (బహ్మచర్యవతం . 5 ఇంద్రియసుఖాలందు మనస్సును 
చేరనీయకుండటం 6 సాధుసంగమం 7 సజ్జనులతో స్నేహం 8 వినయ 
సంపద 9 శుచిగా ఉండటం 10 తపస్సు 11 క్షమ 12 మౌన 
వ్రతం 18 వేదశా,స్త్రాలను చదవటం,. వాటి అర్జాన్ని అనుప్టించటం 
14 అహింస 15 సుఖాన్నిగానీ, దుఃఖాన్నిగానీ సహించటం 16 ఈశ స 
రుడు అంతటా ఉన్నట్లు భావించటం 17 మోక్షం పొందాలనే కోరిక. 
18 కుజనుల సంగతిని వదలటం 19 వల్కలాలు మొదలైనవి కట్టటం 
20 దానంతట లభించిన దానితో సంతుష్టి చెందటం 21 వేదాంతశా 
స్రాల అర్జాలను తెలుసుకోవాలనే కుతూహలం 22 ఇతర దేవతలను 
నిందించకుండా ఉండటం 28 త్రికరణ శుద్ధి 24 సత్యమే పలకటం 
25 శమం, దమం మొదలైన గుణ విశేషాలు 26 ఇల్టు, తోటలు, 
పొలాలు భార్య, సంతోనం, ధనం మొదలైన వాటిని పరమేశ్వ 


30 పోతన భాగవతము 
రార్పణంగా భావించటం. 27 భక్తులు కొని వారిని ఆ(శ్రయించకుండా 
ఉండటుం.. 
క, “హరిదాసుల మిత్రత్యము 

మురరిపుకథ లెన్నికొనుచు మోదముతోడన్‌ 

భరితాశ్రువులకితుండై 

పురుషుడు హరిమాయ గెల్బు భూపవరేణ్యా!” ర్‌5్‌ 


“* హరి భక్తులతో స్నేహంచేస్తూ హరిలీలలను. తలచుకుంటూ, 
కన్నులలో "ఆనందబాష్పాలు నిండగా, ఒళ్ళు పులకిత  మప్పతుండగా 
మానవుడు హరిమాయను గెలుస్తాడు మహారాజు! 

వ. అనిన రాజేంద్రుండు వారల కిట్లనియె.. “భాగవతులారా! సకల 
లోకనాయకుం డగు నారాయణుం డనంబరంగిన పరమాత్ముని 
ప్రభావంబు వినవలతు; నానతిం డనిన6 బిప్పలాయనుం డిట్లనియె, 


* అనగా ఆ విదేహచక్రవర్తి వాళ్ళతో ఇలా అన్నాడు. “భాగ 
వతులారా! అన్ని లోకాలకు ప్రభువై నారాయణు డనే నామంతో 
అలరారే పరమాత్ముని (ప్రభావాన్ని వినా అనుకొంటున్నాను. అనతీ 
యండి” అంటే పిప్పలాయనుడనే మునీంద్రుడు ఇలా అన్నాడు. 
సీ నరవర! విను జగన్నాథుని చారిత్ర 
. మెటింగింతు నీమది కింపు మిగుల 

లసదుద్భవస్థితిలయ కారణం బయి 

దేహేంద్రియాదులం దిరము గాంగం 
జొనుపు నెప్పుడు పరంజ్యోతిస్స్వరూపంబు 

జ్వాలల ననలుందు(6 జనని పగిది 
నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు 

పోరయక సుషిరంబు. బొందు సత్య 


ఏకాదశ స్కంధము క్‌ 31 
మనంగ సత్త (రజస్త మోమయగుణంబు - 
మహదహంకారరూన'మై మహిమ వెలయు" 
చేతనత్వంబు గలదేని జీవ మందు 
రిదియ సదసత్స్యరూపమై యెన్నంబడును. ర్‌7. 


* రాజా! విను. నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర 


చెబుతాను. సృష్టి స్థితలయాలకు.. కారణమైన పరంజ్యోతిస్సరూపం - 
యా చ 

దేహేంద్రియాలలో. స్థిరంగా ప్రవేశిస్తుంది. మంటలు అగ్నిలోపల ప్రవే 

శింపలేనట్టు ఇంద్రియాలు ఆత్మను ఆ(క్రమించలేవు. నాదం పిల్లన ' గ్రోవిని 

లోగొనలేదుగదా! సత్త్వము, రజస్సు ' తమస్సు అనే గుణ్యతయం 

మహదహాంకారరూపమై చైతన్యంతో. కలిస్తే జీవమంటారు. ఇదే. సత్తు 

అసత్తు - స్వరూపంగా ఎన్నబడుతుంది. 


వ 


దీనికీం బెక్సెనది పరమాత్మగా నెంతీంగి కమలసంభవాదులు నుతి 
యింతు; రిట్టి పరమాత్మ స్థావరజంగమంబుల. నధిప్టించి వృద్ధి 
శ్షయంబులం బొందక డనిమిత్తమాత్రంబునం దరులతొదడులందు. 
జీవంబు లేక తదంతరస్టుండై వర్తించు; నంత సర్వేంద్రియావృతం 
బైన యాకారంబు నష్టంబైన మనంబునుం బాసి శ్రుతివిరహితుండై 
చు య 4 Cn 
తిరుగుచుందు; నిర్మల జ్ఞానదృష్టి గలవానికి భానుప్రభాజాలంబు 
దోంచిన క్రియను, సుజ్జానవంతుందు హరిభక్తి చేత గుణకర్మార్హంబు 
లైన చిత్తదోషంబులు భంజించి భగనత్సదనంబు సేరు ననిన విని 
రా జిట్లనియె. 58 


* ఇందుకు అతిత మైన దాన్ని పరమాత్మగా తెలుసుకొని బ్రహ్మ 


మొదలైనవారు స్తుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్థావరజంగమాలను 
అధిష్టించి వృద్దిక్షయాలు పొందక, నిమిత్తమాత్రంగా చెట్లు, తీగలు మొద 
లైన వాని లోవల వర్తిస్తుంటాడు. సర్వేంద్రియాలచే ఆవరించబడిన 


32 పోతన భాగవతము 
ఆకారము పోగా మనస్సును వదలి (శ్రుతి విరహితుడై తిరుగుతుంటాడు. 
- నిర్మలమైన జ్ఞానదృష్టి గలవాడు సూర్యుని కాంతి సమూహాన్ని దర్శించి 
నట్లు సుజ్హాని ఐనవాడు హరిభక్తి చేత గుణకర్మార్హములైన చిత్తదోషాలను 
నణింపజేసి ఈశ రుని చేరుకోగలుగుతాడు- అంటే విని _ విదేహరా 
జిలా అన్నాడు. 


క. 'పురుషుం డే యే కర్మము 
పరువడిం గావించి 'పుణ్యవరుండై మనుం? దా 
రురితములం దొరంగె మురరివు 
చరణయుగం బెట్టు సేరు? సన్మునివర్యా £ 59 


* బుషిశేఖరా! పురుషుడు ఏ యే కర్మలను ఆచరించితే పుణ్య 
పరుడై పాపాలను పోగొట్టుకొని మురవైరి అడుగుజంటను చేరుకోగలు 
గుతాడో “సెలవీయండి. 


వ. అనిన విని యం దావిర్మోత్రుం డి ట్లనియెయ “గర్మాకర్మ 
వికర్మ (ప్రతిపాదకంబు లగు (శ్రుతివాదంబులలౌకికవర్షితంబు; అట్టి 
యూామ్నాయంబులు సర్వేశ్వరస్వరూపంబులు గాన విద్వాంసులు 
నెఖుంగ ల్యే రవి కర్మాచారంబు లనంబడు; మోక్షంబుకొటకు 
నారాయణ భజనంబు సరమసావనంబు; వేదోక్తంబుల నాచరింపక . 

_ ఫలంబులకు వాంఛ సేయువార అనేక జన్మాంతరంబులం బడయు' 
దురు; మోక్షంబు నపేక్షించువాండు విధి చోదిత మార్గంబున 
హరిం బూజింపవలయు; నట్టి పూజాప్రకారం బెట్టునినం, బవిత్ర 
గాత్రుం డయి. జనార్హను సన్నిధిం బూతచిత్తుండై, షోడశోపచా 
రంబుల౬ జక్రధరు నారాధించి గంధపుష్ప ధూపదీప నై వేద్యం 
బులు సమర్పించి, సాష్ట్రాంగదండ ప్రణామంబు లాచరించ్చి భక్తిభా 
వనావిశేషుండగు నతండు హరిం. జేరు నని చెప్పిన విని విదేహుం 


ఏకాదశ స్కంధము ' 33 


డిట్లనియె; *నీశ్వరుం డే యే కర్మంబుల నాచరించె నంతయు నెటిం 
గింపు మనినం ద్రమిళుం. డిట్లనియె, 60 


* అంటేవిని “ఆవిర్లోత్రుడనే ముని విదేహ్యప్రభువుతో ఇట్ల ' 
న్నాడు. కర్మ, అకర్మ, వికర్మ--. వీటిని ప్రతిపాదించే శ్రుతివాదాలు 
లౌకికులు చెప్పినవి. గాదు. అటువంటి వేదాలు. నర్వేశుని స్వరూపాలు. 
వాటిని వండితులు కూడా తెలుసుకోలేరు... అవి. కర్మాచారాలు అనబ 
దుతవి. మోక్షంకోసం నారాయణభజనం అన్నింటికంటు పవిత్రమైనది. 
వేదం చెప్పినట్లు చేయక, ఫలాలు కోరేవారు ఎన్నో జన్మ లెత్తుతారు. 
మోక్షాన్ని కోరేవాడు శాస్త్రం చెప్పిన విధంగా హరిని పూజించాలి. ఆ 
పూజావిధానం ఎటువంటిదంశే-- సరిశుద్దమైన దేహంతో భగవంతుని 
సన్నిధిలో పవిత్రచిత్తుడై ప్రవర్తించాలి. షోడశోపచారాలతో చక్రధరుని 
ఆరాధించాలి. గంధం, వుష్పం,ధూపం, దీపం, -నై వేద్యం-- అర్చించి 
సాష్ట్రాంగదండ ప్రణామాలు చేసి భక్తిభావంతో నిండిన మనస్సు గల 
వాడు పరమాత్మను 'జేరుతాడు- అని చెప్పిన విని విదేహ డిలా 
- అన్నాడు, “ఈశ సరు డే యే లీలలు ఆచరించాడు అంతా' తెలుసవ 
లసింది” అనగా “ద్రమిళు” డనే మునివర్యు డిలా అన్నాడు, 


క. తారల నెన్నంగ వచ్చును; 
భూరేణుల లెక్క వెట్టం బోలును ధాత్రిన్‌; 
నారాయణగుణకథనము 
లారయ వర్షింపలేరు హరబ్రహ్మాదుల్‌ ప 61 


* రాజా! ఆకాశంలోని చుక్కలను లెక్కబెట్టవచ్చు. భూమిపైగల 
మట్టిరేణువులను కూడా _ లెక్కబెట్టువచ్చును. కొని నారాయణు గుణ 
విశేషాలను మాత్రం: శివుడు, బ్రహ్మ మొదలైనవారు కూడ వర్షించలేరు, 

4 


34 పోతన భాగవతము 


వ. అట్లు గావున నాత్మసృష్టంబైన పంచభూతనికరంబును పురం 
ఛి Cm 
బొనరించి యందు నిజాంశంబునం బ్రవేశించి సగుణనిష్ణుండై 
నారాయణాభిధానంబు గల బుషీశ్వరుండగు పరమేశ్వరుండు 
వెలుంగొందె; నతని దశేంద్రియంబులచేం బాఠితంబులైన దేహం 
బులు ధరించి, జగద్రక్ష కత్వసంహారకత్వాది గుణంబులు గలుగుటం 
జేసి గుణనిష్టుండయి రజస్సత్త (తమో గుణంబుల (బ్రహ్మ విష్ణు 
రుద్రమూర్తు అనంబరంగి త్రిగుణాత్మకుం డనంబడు నారాయణా 
ఖ్యుని చరిత్రం బెటింగించెద; నాకర్షింవుము. 62 


* భగసంముడు తొను సృష్టించిన పంచభూతసమూహోన్ని పురంగా 
జేసి దానిలో తన అంశతో ప్రవేశించి సగుణనిష్టుడై నారాయణుడను 
"పేరుగల బుషీశ్వరుడుగా ప్రకాశించాడు, ఆయన పది యింద్రియాలతో 
నిర్మితాలైన శరీరాలను దాల్చి జగత్తును సృష్టించటం, రక్షించటం, సంహ 

చు 
రించటం మొదలైన కార్యాలు చేయటంవల్ల రజన్పత్త్యతమో గుణాలతో 
(బ్రహ్మ, విష్ణువు రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మ 
కుడనబడే ఆ, నారాయణుని చరిత్ర చెపుతాను విను. 

క. ధర్ముండు దక్షపుత్రిక 
నిర్మలమతిC బెండియాడి నసెణిం బుత్రుని స 
ధా 
ఛ్కర్ముని నారాయణ బుటబ్న 
నర్మిలిం గనె నతండు బదరికాశ్రమమందున్‌. ( 63 


* బదరికాశ్రమమందు ధర్ముడు దక్షపుత్రికను సెండ్డాడాడు. ఆ 
దంపతులకు. సత్కర్ముడూ పరిశుద్దుడూ అయిన నారాయణ బుషి 
జన్మించాడు. 
తే. అట్టి నారాయణాహ్యయుండైన మౌని 

[ బదరికాశ్రమమందు నపారనిష్టం 


ఏకాదశ స్కంధము 35 


దపము6౬ గావింప బలభేది దలంకి మదిని 
మీనకేతను దివిజకామినుల6 బనిచె. 64 


* ఆ నారాయణ ముని బదరికాశమంలో అపారమైన నిష్టతో 


తపస్సు చేయసాగాడు. ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపో 
భంగం నిమిత్తం మన్మథునీ, అప్పరసలనూ పంపించాడు, 


వ 


వారు నారాయణా [శ్రమంబునకు నతని తపోవిఘ్నంబు సేయ వచ్చు 
నవ్హు డ వ్వనంబు సాలరసాలబిల్వకదళలీఖర్జూరణంబుజంబీర చందన 
పున్నాగ మందారాది వివిధ వృక్ష నిబిడంబును, పుష్పఫల . భరిత 
శాఖావనమ్ర తరుఖతా బృందంబును, మాధవీకుంజమంజరీ పుంజు 
మకరందపాన మత్త మధుకర నికర రుంకారరవ ముఖరిత హారిదంత 
రంబును, గనక కమల కహ్లార విలసత్సరోవిహరమాణ చక్రవాక బక 
క్రౌంచ మరాళదంపతీ మండల మండితంబును, మృణాళ భోజనా 
నక్త సారసచయ చంచూపుట విపాటిత కమలముకుళ శేసర విసర 
వితత (ప్రశస్త సరోవరయబునునై వెలయు న వ్వనంబున నిందువదన 
లందంద మందగమనంబులం. జెందు ఘర్మజలబిందుబ్బందంబులు 
నఖాంఛంబుల నోసరింపుచు డాయం జనునప్పుదు. 65 


* అతని తపస్సును భగ్నం చేయటానికి వారు నారాయణా 


మానికి వచ్చారు. ఆ తపోవనం మామిడి, మద్ది, మారేడు, అరటి, 
ఖర్జూరం, నేరేడు, నిమ్మ, చందనం, సురపొన్న, మందారం మొదలైన 
అనేక వృక్షాలతో _ నిండిఉన్నది. పూలతో, ఫండ్లతో క్రిందికివంగిన 
కొమ్మలతో కూడి ఉన్నది. గురివెంద పొదల పూలగుత్తుల మక 
రందం త్రాగి మదించిన తుమ్మెదలు చేసే రుంకారాలతో ప్రతిధ్వనిస్తూ 
ఉన్నది. బంగారు పద్మాలతో కలువలతో (ప్రకాశించే సరస్సులలో జంట 


లుగా విహరిస్తున్న జక్కవలూ, కొంగలూ, |కొంచములూ, హంసలూ- 


36 "పోతన భాగవతము 

వీనితో అలరారుతూ ఉన్నది. తామర తూళ్ళను. తినుటయం - దొసక్తి 
కలిగిన సారసపక్షుల ముక్కులచే చీల్చబడిన తామర మొగ్గలలోని కేసరా 
లతో భాసించే సరోవరాలు కలిగి ఉన్నది. అటువంటి తపోవనంలో ఆ 
చం|డ్రముఖులు నెమ్మదిగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్లతో 
చిమ్ముకుంటూ నారాయణమహర్షిని ' సమిపించారు. 


చ, మదనుని బాణజాలముల మగ్నతం బొందక రై ర్యవంతు డడ 
ముదితల' వా౭డిచూపులకు మోహము నొందక నిశ్చలాత్ము6డై 

' హృదయమునందు నచ్యుతు రమేశు ననంతు జగన్నివాసునిన్‌ 

' వదలక భక్తి నిల్పుకొని వారికి నిట్లనె మౌని పెంపునన్‌. 66. 


_* ఆ సమయంలో నారాయణబుషి మన్మథుని బాణ సముదా 
' యాలలో 'మునుగలేదు; ధైర్యము విడువలేదు. ఆ కాంతల పదునైన 
చూవులకు మోహము. నొందళేదు. ఏ మాత్రమూ చలించక తన 
హృదయంలో అచ్యుతుడూ, అనంతుడూ జగన్నివాసుడూ అయిన రమే 
శుణ్ణి నిశ్చల: భక్తితో ' నిలుపుకొని వారితో ఇట్టా క 


క, *జంభారిసంపునను మీ. 
రంభోరుహవదనలార ! యరుదెంచితి; రా 
శుంభ దృిపోరవాంఛా 
రంభంబునం దిరుగు డనిన లజ్జించి వెసన్‌. 67 


* పద్మముఖులారా! ఇంద్రుడు పంపగా మోరు వచ్చారు. ఇక్కడ 
విహరించాలనే కోరిక ఉంటే మీ ఇష్టంవచ్చినట్టు తరగండి-అ నేటప్పటికి 
వాళ్లంతా సిగ్గుపడి ఆ మహర్షితో ఇలా అన్నారు. 


స్తీ “దేవమునీంద్ర ! నీ దివ్యచారిత్రంబు 
నెలీంగి సన్నుతిసేయ నెవ్వం డోవుం? 


ఏకాదశ. స్కంధము. 37 
బుత్ర మిత్ర కళత్ర భోగాదులను మాని 
తపము గావించు సద్ధర్ములకును 
విఘ్నముల్‌ సెందునే? విశ్వేశుం గొల్చిన 
యతనికి నంతరాయంబు గలదె? 
కామంబుం గ్రోధంబు. గల తపస్వితపంబు 
సల్వలోధకములభంగి6 గాదె? . 
తే, నిన్ను వర్లింస నలవియే? నిర్మలాత్మ! 
రమణ లోంగొను మొ యసరాధి మనుచు 
సన్నుతించిన నతండు ప్రసన్ను6 డగుచు 
దనదు సామర్థ్య మెణింగింసం దలంచి యపుడు. 68 


* దేవమునీంద్రా! నీ దివ్యమైన చరిత్ర తెలుసుకొని స్తుతిం 
చటానికి ఎవరికి సాధ్యమవుతుంది? కుమారులు మిత్రులు భార్యలు 
మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్దర్మపరులకు విఘ్నాలు 
కలుగుతాయా? జగదీశ్వరుణ్లీ కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? 
కామం, (క్రోధం కరిగిన తపస్వియొక్క తపస్సు బురదగుంటలోని నీటి 
వంటిదికదా! నిర్మలాత్ముడా! నిన్ను వర్శిప మా తరమా? మా 
తప్పులు క్షమించు- అని సన్నుతింపగా నారాయణమహర్షి ప్రసన్నుడై 
తన సామర్థ్యాన్ని తెలియజెయ్యాలనుకొన్నాడు. 


వ, అ మ్మునీశ్వరుండు సరమాశ్చర్యనిధానంబుగా నిజతనూరుహంబు 
లవలనం ద్రికోటి కన్యకానివహంబుల నుద్భవింపం జేసిన, గంధర్వ 
విబుధకామినీ సముదయంబులు పరమాద్భుత భయంబులు మనం 
బులం బొడమ సన్నుతించి య _ వ్విలాసినీసమూపంబులో 
నూర్వశి యను దానిం గొని చని పాకశాసను సభాసదనం 
బునం బెట్టి తద్వృత్సాంతం బంతయు విన్నవించిన నాశ్చర్యయుక్త 


38 పోతన భాగవతము 


హృదయుం డయి సునాసీరుం దూరకుండె; నట్టి నారాయణ 
మునీశ రుచరిత్రంబు వినువారలు సరమ కల్యాణగుణవంతు లగుదు 
రని చెప్పిన, 69 


* ఆ మునీశ రుడు అంతా ఆశ్చర్యపడేటుట్లు. తన రోవముకూపాల 
నుంచి మూడుకోట్ల కన్యకాసముదాయాన్ని పుట్టించాడు. అది చూచి 
దేవకొంతామణులు మిక్కిలి ఆశ్చర్యంతో, భయంతో ఆ మహర్షిని 
స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక సుందరాంగిని 
తీసుకొనివెళ్లి ఇంద్రునితో ఆ విషయమంతా విన్నవించారు. అదంతా 
విన్న ఇంద్రుడు మునిశక్తికి .వెరగుపడి మిన్నకున్నాడు. అటువంటి, 
నారాయణమునీశ్వరుని చరిత్ర వినేవాళ్ళు మిక్కిలి కల్యాణ గుణసం 
పన్నులు అవుతారు, 


తే. బుషభునకు నాత్మయోగ మీ రీతి జెప్పె; 

- నచ్యుతుండు భూమిభారము నడంప నంత 

సొరిది నవతారములు దాల్చి సొంపు మీణ 
రాత్రిచరులను జంపె నీరసముతోడ. 70 


* బుషభునకు ఆత్మయోగాన్ని ఈ విధంగా ఉపదేగించిన శ్రీమహా 
విష్ణువు భూభారాన్ని అణచివేయటానికి ఎన్నో అవతారాలెత్తి పట్టుదలతో 
దుర్మార్గులయిన రాక్షసులను సంహరించాడు. ' 


వ. అట్టి పరమేశ్వరుని లీలాగ్భ హీతంబు లగు మత్స్యకూర్మవరాహ నార 
' సింహ వామన రాను రఘురామ రావు బుద్ద కల్క్యాద్యవతారంబు 
లనేకంబులు గలవు; వాని నెణీంగి నుతియింన శేషభాషా సతుల 
కైన నలని గాదు; మణీయును, 71 


ఏకాదశ స్కంధము 39 
* అటువంటి పరమేశ్వరుడు లీలావిలాసంగా (గ్రహించిన మత్స్య, 
కూర్మ, వరాహ నారసింహ, వామన, పరశురామ, రఘురామ, బల 
రామ బుద్ద, కల్కి- ఇత్యాది అవతారా లెన్నో ఉన్నాయి. వాటిని 
తెలిసి నుతించటం నలువకైనా, వేనోళ్ళ చిలువకైనా అలవికాదు- అని 
పలికి శ్రీహరిని ఇలా స్తుతించాడు 
సర్వలఘుసీసము 
నవ వికచ సరసిరువా నయనయుగ! నిజచగణ 
గగనచరనది జనిత! నిగమవినుత! 
జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర 
పరిమళిత నిజహృదయ! ధరణిభరణ! 
(ద్రుబాణముఖ సురనికర విహిత నుతికలితగుణ 
కటిఘటిత రుచిరతర కనకవసన! 
భుజగరిపువరగమన! ధజతగిరిపతివినుత! 
సతతజపరత! నియమసరణిచరిత! 


తే, _ తిమికమరఠకిటిన్ఫహరిముదితబలి నిహి 
త పద పరశుధర దశవదన విదళన! 
మురదమన కలికలుషసుముదపహరణ! 
కరివరద! మునినరసుర గరుడవినుత! 72 


ఖ్‌ (కొత్తగా వికసించిన పద్మములవంటి కన్నులజంటు కలవాడా! 
పాదములందు ఆకాశగంగను _ పుట్టించినవాడా! చేదములచేత పొగడ 
బడినవాడా! లక్ష్మీ దేవియొక్క కలశములవంటి వషక్రోజాలందు అలరెడి 
కస్తూరిచే పరిమళించే హృదయం కలవాడా! భూమిని మోసినవాడా! 
(బ్రహ్మ మొదలైన దేవతాసమూహాల సంస్తుతులతో కూడినవాడా! నడు 
మునందు బంగారుచేలము ధరించినవాడా! గరుత్మంతుడు వాహనంగా 


40 పోతన భాగవతము 


కలవాడా! కైలా సేశ్వరునిచే నుతించబడినవాడా! నిరంతర జపము చేయు 
వారియందు ఆసక్తి కలవాడా! నియమబద్ధమైన చరిత్ర కలవాడా! మత్స్య, 
కూర్మ, వరాహ నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, కఠ్కి 
అవతారములను దాల్చిన వాడా! గజేంద్ర వరదా! మునులు నరులు 
సురలు గరుడులు మొదలగు వారిచే పొగడబడినవాడా! 


వ. ఇ వ్విధంబునం బవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలా 
సంబు లనంతంబులు గలవు; మనోవాక్కాయకర్మంబుల పారివూజ 
నంబు సేయక, విపరితగతులం' దిరుగుచుందు జడుల కెన్విధంబు 
గతి గలుగు? ననిన నప్పు డప్పుడమిటే 6 డస్పరమప్పురుషుం జూచి 
యట్టి జడులు ముక్తినొందు నుపాయం బెట్టు లంతయు నెటిం 
గింపుల) డనినం జమనుం డిట్లనియె, 73 


* ఇలా నారాయణస్తుతి చేసి ఇలా అన్నాడు-- ఈ విధంగా (ప్రవ 
 ర్తిల్లిన (శ్రీమన్నారాయణమూర్తి రీలావిలాసములు అనంతంగా ఉన్నవి. 
మనోవాక్కాయకర్మలా హిరిపూజసేయక విపరీత గతులతో తిరుగుతూ 
ఉండే మూఢులకు ఏ విధంగా గతి కలుగుతుంది? . అని ముని అనగా 
ఆ మహారాజు ఆ పరమప్పురుషులను చూచి “అటువంటి మూర్చులు 
ముక్తిపొందే ఉపాయం తెలియజేయండి” అనగా వారిలో “చమసు” 
డనే ముని విదేహునితో ఇలా అన్నాడు. 
సీ, హరిముఖబాపూరువరపదాబ్దములందు 
వరుసల జళుర్వర్ష వర్గసమితి 
జనియించె; నందులో సతులును శూద్రులు 
హరిం దలంతురు; కలిహాయనముల 
వేదశాస్త్ర పురాణ విఖ్యాతులై కర్మ 
కర్తలె విప్రులు గర్వ మెనంగి 


ఏకాదశ స్కంధము 41 


హరిభక్తి పరులను హాన్యంబు సేయుచు 
నిరయంబు నొందుట నిజము గాదె? 
తే. మృదులపక్యాన్నభోజనములను మాని 
బీవహింసకుం జనువానిం జెందు నఘము; 
హరినుతింసక స్ర్రీలోలు. డైనంవాడు 
నరక వాసుండు నగుచుండు ననవరతము, 74 


* విష్ణువుయొక్క ముఖం, బాహువులు, తొడలు పదములూ 
వీటి యందు వరుసగా నాలుగు వర్ణాలు పుట్టినవి. అందులో (స్త్రీలు, 
శూద్రులు హరిని తలుస్తారు. కలికాలంలో విప్రులు వేదశ్వాస్త్ర, పురాణా 
లందు |ప్రసిద్దులై కర్మలుచేస్తూ గర్వంతో హరిభక్తులను హాస్యం చేస్తారు. 
వారు నరకానికి పోవటం నిజం! స్వచ్చమై పక్వాన్నం భుజించుటమాని 
మాంసాహారులై జీవహింసకు పాల్పడే వాడిని పాపం చెందుతుంది. 
హరిని నుతింపక (స్తీలోలుడై నవాడు ఎప్పుడూ నరకంలోనే వసిస్తాడు. 


వ. అట్లు గావున గృహశ్షేత్రపుత్రకళ త్రధనధాన్యాదులందు మోహితుం 
డయి “ముక్తిమార్గంబు లప్రత్యక్షంబు అని నిందించువాండును, 
హరిభక్తి విరహితుండును, దుర్గతిం గూలుదు రని మునివరుం డాన 
తిచ్చిన విదేహుం డి ట్లనియె. 75 


'* అలా' కాబట్టి ఇంద్దు, పొలాలు, సంతానం, భార్య, ధనం, 
ధాన్యం-వీటి మీది వ్యామోహంతో “మోక్షం కంటికి కనబడేదికాదు 
కనుక లే”దని నిందించే వారూ, హరిభక్తి లేనివారూ దుర్గతిలో కూలు 
తొరు-- అని మునివరు డానతీయగా విదేహ డిలా అన్నాడు. 

అ. వీ యుగంబునందు నే రీతి వర్తించు? 
నెట్టి రూవువాండు? నె వ్విధమున 


42 పోతన భాగవతము 


మును నుతింపంబడెను మునిదేవగణముచే 
విషం డవ్యయుండు విశ్వవిభుండు?” 76 


* అవ్యయుడూ, జగన్నాథుడూ- అయిన విష్ణువు ఏ యుగంలో 
ఏ రీతిగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? ఏ విధంగా మునులచే 
దేవతలచే నుతించబడినాడు? 


వ. అనిన విని యందు6 గరభాజనుం డిట్లనియె; *ననేకావతారం 
బులు నానారూసరంబులును బహావిధవర్షంబులునుం గలిగి, రాక్షను 
లను సంహరించి, దుష్ట జననిగ్రహంబును శిష్టజన పరిపాలనంబునుం 
జేయుచు గృతయుగంబున శుక్లవర్గుండై చతుర్చాహుండై జటా 
వల్కలకృష్ణాజినోత్త రీయజపమాలికాదండకమండలుధరుండయి. హరి 
నిర్మలతపోధ్యానానుష్థానగరిష్థులై న ప్పరుష(శ్రేష్టులచేత హంసుండు 
సువర్జుందు వైకుంఠుండు ధర్ముం డమలుండు యోగేశ్వ్యరుండీ 
శ్వరుందు పురుషుల డవ్యక్తుండు పరమాత్ముం డను దివ్యనా 
మంబులం బ్రసిద్ధి వహించి గణుతింపంబడు6; |ద్రేతాయుగంబున 
రక్త వర్జుండయి బాహచతుష్క మేఖలాత్రయవిశిష్ట్రండయి హిరణ్య'కే 
శుండును వేదత్రయస్వరూవుండును స్టుక్‌ స్రువాద్యుపలక్షణశోభి 
తుండునయి విష్ణుయజ్ఞ పృశ్నిగర్భసర్వదేవోరు క్రమ వృషాకపిజయం 
తోరుగాయాఖ్యల (బ్రహ్మవాదులచేత నుతియింపంబడు; ద్వాపరం 
బున శ్యామలదేహాండును పీతాంబరధరుండును బాహుద్వయోపశో 
భితుండును దివ్యాయుధధరుండును ,శ్రీవత్పకొస్తుభ వనమాలికా . 
విరాజమానుండును మహారాజోపలక్షణుండునై జనార్హననాసుదేన 
సంకర్షణ ప్రద్యుమ్నూనిరుద్ధ నారాయణవిశ్యరూప సర్వభూతాత్మకా 
దినామంబుల వెలసి మూర్చాభిషిక్తులచేత సన్నుతింపంబడు. కలి 
యుగంబున6 గృష్టవర్జుండును గృష్టనామకుండును నై భక్త సంరక్ష 
ణార్భంబు పుండరీకాక్ట్రండు యజ్ఞ సంక్రీర్తనంబులచేతం బ్రస్తుతిం 


చీకాదశ స్కంధము 43 


పంబదు; హరిరామనారాయణ నృసింహకంసాొరినలినోదరాది బహు 
విధనామంబులచే బ్రహ్మవాదులైన మునీంద్రులు నుతియంపుదురు; 
మణీయును. 77 


* అని అడుగగా వారిలో “కరభాజను”డనే ముని విదేహరాజుతో 
ఇలా అన్నాడు- 


ఎన్నో అవతారాలూ, చాలా రూపొలూ, పలు వర్ణాలు ధరించి, 
రాక్షసులను సంహరించి దుష్ట్రగిక్షణం, శిస్ట్రరక్షణం కావించే (శ్రీమహా 
విష్ణువు కృతయుగంలో తెల్లని రంగు గలిగి నాలుగు చేతులు గలిగి 
ఉంటాడు. జడలు, నారచీరలు, జీంకచర్మం, జపమాలిక, దండం, 
కమండలువు దాల్ళి, నిర్మలమైన తపస్ఫూ, ధ్యానమూ, అనుషానమూ 
గల ముని(శ్రేష్టులచేత హంసుడు, సుపర్జుడు, 'వైకుంఠుడు, ధర్ముడు, 
అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, వురుషుడు, అవ్యక్తుడుు పర 
మాత్ముడు అనే దివ్యమైన నామములతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి 
జెందుతాడు. 


(త్రేతాయుగంలో ఎర్రని రంగు గలిగి, నాలుగు చేతులూ, మూడు 
మేఖలలూ ధరించి బంగరురంగు జుట్టూ గలిగి మూడు వేదాల 
ఆకృతి. ధరించి, (సుక్కు, (స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభి 
బ్లుతూ, విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరు[క్రముడు, 
వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో (బ్రహ్మవాదులచే 
నుతింపబడుతాడు, 


ద్వాపరయుగంలో నీలవర్షంగలిగి పసుపుపచ్చని గుడ్డలు దాల్చి, రెండు 
చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకొని (శ్రీవత్స, కౌస్తుభం, 
' వనమాలిక- వీనితో ప్రకాశిస్తూ మహారాజలక్షణాలు గలిగి జనార్దనుడు, 
వాసుదేవుడు, సంకర్షణుడు, (ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు నారాయణుడు, 


44 


పోతన భాగవతము 


విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మొదలైన. పేర్లతో వెలసి, చక్రవర్తు 
లచేత సన్నుతించబడుతాడు. కలియుగంలో 'నల్లనిరంగు గలిగి కృష్ణుడను 
"పేరు గలిగి భక్తులను రక్షించటానికి పుండరీకాక్షుడు . యజ్ఞములందు 
క్రీర్తించబడుతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, 
నృసింహుడు, కంసారి, నళినోదరుడు మొదలైన పలు పేర్లతో 'బ్రహ్మవాదు 
లైన మునీంద్రులు స్తుతిస్తుంటారు. " 


తే, 


(ద్రవిడ దేశంబునందులం దామపర్షి 

; సప్యాజాకృతమాలాది సకలనదుల 

కెవ్వం డేనిని భక్తితో నేయ యచటం 

బొదలి తర్పణ మొగిం జేయం బుణ్య మొదవు. 78 


 |దవిడ దేశంలో తామపరి, కొవేరి మొదలెన నదులకు వెళి 
(6 (ట్రుబర్ష్య ద్ర 
ళం వూ. 


భక్తితో స్నానం చేసి తర్పణం చేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది. 


వం 


ఇ వ్విధంబునం బ్రశంసింపందగిన కొ వేర్యాదిమహానదీపావనజలస్నా 
నపొనదానంబులను, విష్ణుధ్యానకథాసుధారసానుభవంబుల నిరూఢు 
అగు భాగవతోత్తములు గలిగిరేనిం జెడనిపదంబునుం బొందుదు రని 
బుషభకుమారు భగవత్ప్రంతిదింబంబు లయిన సరమప్పరుషులుం 
బోలె విదేహజనపొలునకు నిశ్మే్యయః సద ప్రాప్తి కరంబులై న భగవ 
దృక్తిధర్మంబు లుపదేశించి యంతర్జానంబు నొందిరి; మిథిలేశ్యరుం 
దును జ్ఞానయోగం బంగీకరించి నిర్వాణసదంబు నొందె; నీ యుపా 
ఖ్యానంబు |వ్రాసినం.బఠించిన వినిన నాయు రారో న్యైళ ;ర్యములు 
గలిగి పుత్రపాత్రవంతులై సకలకలికల్మషరహితులై, విష్ణులోకనివాసు 
అగుదు' గని నారదుండు వసుదేవునకుల జెప్పే మణీయును. 79 


* ఈ విధంగా ప్రశంసించదగిన కావేరి మొదలైన మహానదుల 


పావనజలాలలో స్నానం చేయటంలోనూూ, దానాలు చేయటంలోనూ, 


వీకాదశ స్కంధము 45 
విష్ణువును. ధ్యానించటంలోనూ, హరికథల అమృతరసానుభవంలోనూ 
నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారని బుష్‌ ' 
భకుమారులు భగవంతుని ప్రతిబింబాలయిన పరనుపురుషులవలె విదేహ. 
నరపతికి మోక్షపదం పొందే. భగవద్భక్తి ధర్మాలను "ఉపదేశించి. అంత 
ర్హానమైనారు. మిధిలాపతి, జ్ఞానయోగాన్ని. అంగీకరించి నిర్వాణపదాన్ని | 
లం ఈ ఉపాఖ్యానాన్ని వ్రాసినా, చదివినా విన్నా ఆయువూ, . 
ఆరోగ్యమూ, ఐశ్వర్యమూ గలిగి, : పుత్రపొత్రాభివృద్ధి కలిగి, సమస్త మైన 
కలి కల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు అని నారదుడు వసు 
దేవునితో ఇంకొ ఇలా అన్నాడు. 
సీ “కమలాక్ష పదభక్తి కథనముల్‌ వసుదేవ! 

విని యఘంబులం బాసి వెలసి తీవు 
భువనప్రసిద్ధిగాం బొలుపొందు సత్కీర్తి 
శై వల్యలక్ష్మీయు6 గలుగు మీంద 
సొరొయణుండు నీ నందనుం డను మోహ 
మెడలించి విష్ణుగాం నెటీంగి కొలువు 
మతందు నీ తనయుడై యవతరించుటం జేసీ 
గః సిద్ధించె దేహ సంశుద్ధి నీకు : 
తే. ' సరనసల్లాన సౌహార్ష సౌప్పవమునం 
బావనంబైతి శిశుపాల సౌండ్ర నరక 
ముర ఆరాసంధ యవనులు ముదముతోడ 
వాసుదేవుని. జెందిరి వైరు లయ్యు, 80 


* వసుదేవ! కమలలోచనుని కథలు విన్నావు. కనుక నీ పాపాలు 
తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు (ప్రఖ్యాత మౌతుంది.' అనం 
తరం నీకు కైవల్యం సిద్దించుతుంది. నారాయణుడు 'నీ కుమారు 
డనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా భావించి సేవించు. అతడు నీ 


46 


పోతన భాగవతము 


కొడుకె అవతరించటంచేత నీవు పరిశుద్దుడవై నావు. అతనితో సరస 
సల్లాపాలు జరుపుతూ చక్కని ' అనురాగం 'పెంచుకోవటంవల్ల నీవు పవి 
త్రుడవైనావు. శిశుపాలుడూ, పౌంద్రకుడూూ నరకుడూ, మురుడూ, 
జరాసంధుడూ, కాలయవనుడూ వాసుదేవునితో వైరంవహించి గూడా 
ముక్తిని పొందగలిగారు. 


క్త 


దుష్ట్రజననిగ్రహంబును 
శిష్ట ప్రతిపాలనంబు సేయన్‌ హారి దా 

సృష్టి నవతార మొందెను 

స్రష్ట్రముఖానేక దివిజసంఘము వొగడన్‌. 81 


* దుష్ట్రజనులను గిక్షించటానికీ, శిష్ట జనులను రక్షించటానికీ' 


(బహ్మ మొదలై న దేవతలు ప్రార్హింపగా శ్రీహరి భూమిమీద అవతారం 
ధరించాడు, 


వ, 


అట్లు గావున లోకరక్షణార్హంబు గృమ్మం డవళారలబు నొందె' నని 
హరిభక్తిపరంబు లగు నుపాఖ్యానంబులు నారడుం డుపన్యసించిన 
విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులు గృష్ణుని పరమూత్మునిగా విచా 
రించిరని శుకుండు రాజునకుం జెప్పిన నతండు మునీంద్రా! యదు 
వుల నే ప్రకారంబున హరి హరియించె? సపరివారులగు బ్రహ్మరు 
(ద్రేంద్రదిక్సాలకమునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు “సేసిరి? 
యే మయ్యె? మటియుం బరమేశ్వరకథామృతలబు నీను లలరం 
జవిగొనియు నింకం దనివి సనదు; భక్త రక్షకుండగు హరిచారిత్రం 
బే రీతిం జాగెం? దర్వాతి వృత్తాంతం బంతయు నెణీంగింపు 
మనిన .శుకుం డిట్టనియె, వ 


* ఈ విధంగా లోకాలను రక్షించటం కోసమే భగవంతుడు 


కృష్ణుడుగా అవతరించాడు-- అని _ హరిభక్తి సరాలైన ఉపాఖ్యానాలను 


ఏకాదశ స సంధము 47 


నారదుడు చెప్పగా విని దేనకీవసుదేవులు ఆశ్చర్యచకితమానసులై | శ్రీకృ 
మని పరమాత్మునిగా భావించారు అని శుకుడు పరీక్షిత్తుకు చెప్పగా అతడు 
మునీంద్రా! భూభారాన్ని తగ్గించటంకోసం ఏ విధంగా కృష్ణుడు యాద 
వులను తుదముట్టించాడు? (బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన 
దేవతలూ, బుషీశ్వరులూ తమ పరివారాలతో ద్వారకానగరాన్ని ఎలా 
ప్రవేశించారు? అనంతరం .ఏమయింది? వివరంగా చెప్పండి! పరమేశ్వ 
రుని అమృతం వంటి కథలను చెవులారా ఎంత విన్నా తృప్తి కలగటం 
లేదు. భక్తరక్షకుడైన (శ్రీహరిచరిత్ర ఏ విధంగా కొనసొగింది? ఈ 
వృత్తాంతమంతా ఎరిగించమంటే రాజుతో శుకుడిలా అన్నాడు. 
బ్రహ్మాదిదేవతలు | శ్రీకృష్ణుని వైకుంఠమునకు. బిలున వచ్చుట 
క, సుర గరుడ ఖచర విద్యా 
ధర హర పరమేష్మిముఖ సుధాశనులు మునుల్‌ 
సరసిజనయనునిం గనుంగౌన 
నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమునన్‌. _ 83 


* రాజా! విను. సురలు, గరుడులు, విద్యాధరులు, రుద్రుడు, 
(బ్రహ్మ మొదలైన దేవతలూ, మునులూ పద్మాక్న్షని చూడటానికి సంతో 
షంతో ద్వారవతికి వచ్చారు, 

క, కని పరమేశుని యాదవ 

వనశోభిత పారిజాతు వనరుహనే(త్రున్‌ 

జనకామితఫలదాయకు ' | 

వినుతించిరి దివిజు అప్పుడు వేదోక్త ములన్‌, 84 


* యాదవవంశ మనే ఉద్యానవనంలో ప్రకోశించే పారిజాతంవంటి 
వాడూ, పరమేశ్వరుడూ, జనులుకోరిన ఫలాలిచ్చేవాడూ అయిన పద్మా 
శని దేవతలు వేదసూక్తాలతో వినుతించారు. 


48 కో పోతన భాగవతము 
తే... . అభిలలోకేశ! సర్వేశ! యభన! నీవు 
.నుదయ' మందుట భూభార ముడుపుకొణకుం 
బంచవింశోత్త రశతాబ్దసరిమితంబు 
నయ్యె' విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు, 85 


శ సర్వలోకాధినాథా! సర్వేశ్వరా! _ పుట్టుకలేనివాడ వై కూడా 
భూభారం తగ్గించటంకోసం నీవు పుట్టావు. నీవు జన్మించి ఇప్పటికి 
నూట ఇరవై అయిదు. సంవత్సరాలు గడిచాయి. ఇక వై కుంఠభవనానికి 
చేంచేయి. 


వ, _ అనినం గమలభవభవముఖనిఖిలసురగణంబుల వచనంబు. - రియ్య 
కొని కృష్ణుండు వారలతోడ “యాదవుల కన్యోన్యవై రానుబంధం 
బులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె. 
వచ్చెదం బొల” డని చెప్పి వీడ్కొలిసినం గమలాసనాదిబ్బంధారకులు 
నిజస్తానంబులకుం జని రంత. 86 


* ఈ విధంగా ప్రొర్హించిన [బహ్మ రుద్రుడు మొదలైన సమస్త 
దేవతాసమూపహాల ప్రార్థన అంగీకరించి శ్రీకృష్ణుడు వాళ్ళతో “యాద 
వులకు పరస్పరం శత్రుత్వాన్ని కల్పించి వారిని రూపుమాపి భూభారం 
తగ్గించివేసి యిదే వస్తాను. మీరు పొండో-- అని చెప్పి వాళ్లందరినీ 
వీడ్కొలిపాదు. (బ్రహ్మాది దేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళారు. 

కృష్ణుండు దుర్నిమిత్తములం గని యాదవుల నెల్ల 
ద్వారకనుండి ప్రభాసతీర్ణమునకు బంపుట 
సీ, - కాక ఘూకంబులు గనకసౌధములలోం 
బగలు వాపోయెడి బహువిధముల 


ఏకాదశ సంధము 49 
నశ్వవాలములందు ననల ముదృవ మయ్యె 
నన్నంబు మొలిచె మహాద్భుతముగ 
శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల 
జంతువు వేవొక్కజంతువుం గనె 
నోగC బౌరగృహముల నుల్కలు నుదయిదిచె 
బెరసె. గావిరి రవిబింబ మప్పుడు 
తే. గాన నుత్పాతములు సాలం గానంబడియె 
నరయ నిందుండ వలవదు యదువులార! 
తడయ కీపుడ ప్రభాసతీర్ణమున కరుగు 
డనుచు (శ్రీకృష్ణుల. డెంతయు నానతిచ్చె. 87 


* అనంతరం | గ్రీ,కృష్ణుడు యాదవులందరినీ ఇలా హెచ్చరించాడు- 
ఓ యాదవులారా! కాకులూ గుడ్లగూబలూ బంగారు మేడలలో పగలు _ 
అనేక విధాలుగా ఏడుస్తున్నవి. గుర్రపుతో కలయందు మంటలు పుడు 
తున్నవి. చిలుకలూ, గోరువంకలూ రాత్రిపూట వికృత . స్వరాలతో. 
అరుస్తున్నవి. ఒక జంతువు మరొకజాతి జంతువును కంటున్నది. నివాస 
గృహాలలో పుట్టగొడుగులు పుడుతున్నవి. సూర్యబింబాన్ని కావిరి కమ్ము 
కుంటున్నది. ఈ విధంగా చాలా ఉత్పాతాలు కనిపిస్తున్నవి. కనుక, 
ఇక్కడ ఉండవద్దు. యాదవులారా! మీరంతా ఆలస్యం చెయ్యకుండా 
ప్రభాసతీర్ణానికి చెళ్ళండి-- అని కృష్ణు డానతిచ్చాడు. 
క, నారాయణువచనముల క 

పారంబగు సమ్మదమున బలములతోడన్‌ 

దారసుతమిత్రయుతులై 

వారణహయసమితితోడ వడి నేంగి రొగిన్‌. 88 


on 


50 


పోతన భాగవతము 


* నారాయణుని మాటలు ఆలకించి యాదవులందరూ భార్యలతో, 


బిడ్డలతో, మిత్రులతో కలసి ఏనుగులనూ, గుర్రాలనూ, నైన్యాలనూ 
తీసుకొని వేగంగా ప్రభాసతిర్జానికి వెళ్ళారు. 


వం 


క 


అంత, 89 
జ్రానమున నుద్ర్దవుండు దన 

ఇ ఘు 

మాననమున నెణింగి “శీ,రమాధిప! హరి! యో 
దీనజనకల్పభూజ!, ను 

దీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్‌, 00 


* అప్పుడు జ్ఞానవంతుడైన ఉద్ధవుడు తన మనస్సులో ఈ విష 


యమంతా తెలుసుకొని “లక్ర్మీ వల్లభా! శ్రీహరీ! దినజనులకు కల్పవృక్షం 
వంటి వాడవూ బుద్ధిమంతులలో (శ్రేష్ణుడవూ అయిన నీవే మాకు 
దిక్కని స్తుతించాడు. 


౪ | ఉల వి 
కృష్ణుం డుద్దవునకుం బరమార్గోపదేశము సేయుట 


ఇట్టు నుతియించి “దేవా! 'సీవృ యదుక్షయంబు గావించి చనిన 
నే. మేవిధంబున నిర్వహింతుము? నీ సహచరులమై జరపిన మజ్జ 
నభోజనశయనాసనాది కృత్యంబులు మవ వచ్చునే?”. యని 
యుద్దవుం డాడిన వాసుదేవుం డిట్లనియె; “బ్రహ్మాదిదేవతా ప్రార్హ 
నంబునం జేసి ధాత్రిభారంబు. నివారించితి; నింక ద్వారకా నగ 
రంబు నేటికి సప్తమ దివసంబున సముద్రుండు ముంపం 
గలవాడు! యదుక్రయంబునుం గాంగల యది; యంతటం 
గలి యుగంబునుం (బాప్తంబయ్యెడి: నందు మానవులు ధర్మ విరహ 
తుల్కు నాచారహీనులు, నన్యాయ సరులునుు నతిరోషులు, మంద 
మతులు, నల్పతరాయువులు బహురోగపీడితులు, నిష్ణలారంభులు, 


' నాస్తికులునై యొండొరుల మెచ్చక యుందురు; గావున నీవు సుహ్ఫ 


ద్బాంధవ స్నేహంబు వర్ణించి, యిం|ద్రియసౌఖ్యంబులం బొరయక 


ఏకాదశ స్కంధము 51 


క్షోణితలంబునం _గల పుణ్యతీర్థంబుల నవగాహనంబు సేయుచు, 
మానసవాగక్షిశ్రోత్రఘ్రూణేంద్రియ గృహ్యమాణంబగు వస్తు జాతం 
బెల్ల నశ్వరంబుగా నెజణుంగుము; పురుషుండు నానార్థ కామంబుల 
నంగీకరించి నిజగుణదోషంబుల మోహితుండై యుందుం; గావున 
హస్తిపకుందు గంధనాగంబుల బంధించు చందంబున నింద్రియం 
బులను, మనోవికారంబులను నిగ్రహించి యాషణత్రయంబును 
వర్ణించి, మోదఖేదంబుల సముండవుగా వర్తించుచ్చు నీ జగం 
బంతయు నాత్మాధిష్టితంబుగా నెణీంగి, మోయాదు లాత్మతత్నా( 
ధీనంబులుగాం దెలియుచ్చు జ్ఞానవిజ్ఞానయుక్తుండవై యాత్మాను 
భవసంతుష్టుండవై, విశ్వంబును నన్నుగా భావించి, వర్తింప 
వలయునని వాసుదేవుం డానతిచ్చిన నుద్ధవుండు భక్తిభయవి 
నయంబులం. గరంబులు మొగిడ్చి “మహాత్మా! సన్న్యస్త లక్ష 
అంబు దుష్కరంబు; పొమరులగు వార లాచరింపలేరు; నీ మాయ 
చేత భ్రాంతులైన సాంసారికులు భీవాబ్దిం గడచి యె+ట్ల ముక్తి 
వడయుదురు? భృత్యుండనైన నామీంది యనుగహంబునంజేసి 
యానతిమ్ము; బ్రహ్మాది దేవతాసముదయంబును, బాహ్యావస్తు వుల 
భ్రాంతులై పర్యటనంబు సేయుదురు; నీ భక్తులైన. పరమ భాగ 
వతు లమ్మాయానిరసనంబును సేయుదురు; గృహిణీ గృవహాస్టుల 
కైన యతులకైన నిత్యంబును నీ నామస్మరణంబు మోక్షసా 
(మాజ్యపదంబు; గావునం బరమేశ్వరా! నీదు చరణంబుల శర 
ణంబు నొందెదం; గృపారసంబు నాపై నిగిడింపు మని ప్రియ 
సేవకుండై న యుద్ధవుండు వలికిన నతనికిం గంసమర్హనుం' డిట్ట 
నియెయ; “బురుషున కాత్మకు నాత్మయె గురువని యెయింగుము! 
కుపథంబులం జనక, . సన్మార్గవర్తి వై పరమంబైన మన్నివాసంబు 
నకుం జనుము. సర్వమూలశక్తి సంపన్నుండనై న నన్ను సాం్ఞ్య 
యోగపరులు నిరంతరభావంబులందు(6 బురుషభావంబు 
తలంచుచుందురు! మణీయు నేక ద్వి త్రి చతుష్పాద బఖక్రప్‌ో 








ర్‌2 పోతన భాగవతము 


'దంబులునై యుండు జీవజాలంబులలోన ద్విపొదంబులు గల మను 
ష్యులు మేలు! వారలలోన' నిరంతరధ్యానగరిష్థులె న యోగీంద్రు 
లుత్తములు; వారలలో సందేహపరులచే నగ్రాహ్యాండగు నన్ను 
సత్త కుణ[గ్రాహ్యానింగా నెణీంగి _నిజచేతఃపంకజంబునందు జీవా 
త్మపరమాత్మల నేకంబుగా౭జేసి శంభచ క్రగదాఖడ్గ శార్హ కౌమోదకీ 
కౌస్తుభాభరణయుక్తుంగా నెటుంగుచు నుండువారలు సరమయో 
గీంద్రు అనియు, బరమజ్ఞాను అనియునుం జెప్పి మజఖియు “నవ 
ధూతయదుసంవాదల” బను పృరాతనేతిహాసంబు గలదు. సెప్పెద 
- నాకర్షింపుము. 91 


* ఈ విధంగా. స్తుతించి “దేవా! నీవు యాదవజొతిని నాశనం 
చేసి వెళ్ళిపోతే మేము ఏ విధంగా జీవితాలు నిర్వహించగలము? నీకు 
సహచరులమై నీతో కలిసి చేసిన స్నాన, పాన, భోజన, శయన, ఆసనా 
దులను ఎలా మరచిపోగలము?”. అని ఉద్ధవుడు పలికితే వాసుదేవు డిలా 
అన్నాడు. “బ్రహ్మ మొదలై న దేవతల ప్రార్దన ప్రకారం భూభారాన్ని 
తొలగించాను. ఇక నేటికి ఏడోరోజు సముద్రుడు _ ద్వారకానగరాన్ని 
ముంచివేస్తాడు. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం 
వస్తుంది. 


“అప్పుడు మానవులు ధర్మం వదలినవారూ, ఆచారం లేనివారూ, 
అన్యాయవరులూ, మిక్కిలి రోషం గలవారూ, మందమతులూ, 
తక్కువ ఆయువుగలవారూ, బహరోగాలచేత పీడించబడుతూ ఉండే 
వారూ ఫలించని ఆరంభం కలవారూ, నాస్తికులూ, అయి ఒకళ్ళ 
నొకళ్ళు మెచ్చుకోకుండా ఉంటారు. కాబట్టి నీవు స్నేహితులు, చుట్టాలు 
మొదలయిన వాళ్ళ అనుబంధాలు వర్ణించు. ఇంద్రియ సౌఖ్యాలలో 
మునిగిపోకు, భూతలంమిది పుణ్యతీర్థాలలో స్నానం చెయ్యి. పంచేంద్రి 
యాలచే ప్రాం వస్తుసముదాయమంతా నశించేది అని తెలుసుకో. 


ఏకాదశ స్కంధము 53 


పురుషుడు. అనేకాళైన సంపదలను సంపాదించి కామాలకు అవకాశ 
మిచ్చి తన గుణదోషాలతో 'మోహితుడై ఉంటాడు. కాబట్టి మావటి 
వాడు నుదగడాన్ని కట్టేవేసిన విధంగా ఇంద్రియాలనూ, మనోవికారా . 
లనూ నిగ్రహించి భార్యా పుత్రులందూ, ధనమునందూ ఆసక్తి వదలి, 
సుఖమునందూ కష్టమునందూ సమంగా వర్తించు. ఈ (పపంచవుంతా 
పరమాత్మ చే అధిప్పించబడినదిగా తెలుసుకో మాయ ఆత్మకు వశమై 
నదిగా (గ్రహించు, జ్ఞాన విజ్ఞానవంతుడవై ఆత్మానుభవంతో సంతుష్టి 
పొంది విశ్వాన్ని నన్నుగా భావించి. ప్రవర్తించు” అని వాసుదేవుడు ఆన 
తిచ్చాడు. 


ఉద్దవుడు భక్తితో, భయంతో, వినయంతో “చేతులు జోడించి 
“మహాత్మా! సన్న్యాస జీవితం చాలా కష్టం, పామరులైన వాళ్ళు ఆచ 
రించలేరు. నీ మాయచేత భాంతులైన వారు ఈ సంసార సముద్రాన్ని 
ఎలా తరిస్తారు? ఎలా మోక్షాన్ని పొందుతారు? సేవకుడనైన నా 
మోది దయతో సెలదియ్యాలి. బ్రహ్మ మొదలైన దేవతల సమూహం 
కూడా బాహ్యావస్తువులందు (భాంతుల్రై తిరుగుతుంటారు. న భక్తు. 
లైనా పరవుభాగవతులు మాత్రమే ఆ మాయను నిరసించ గలుగుతారు, 
ఇల్లాండ్రకైనా గృహస్తులకైనా; యతులశకైనా ఎప్పుడూ నీ నామస్మరణే 
మోక్షసా(మాజ్యాన్ని అందిస్తుంది. కాబట్టి పరమేశ్వరా! నీ అడుగులను 
శరణు = చేడుతున్నాను.. నా మోద దయారసాన్ని ప్రసరింప చెయ్యి” 
అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు పలికాడు. అవ్పుడు అతనితో కృష్ట 
శిట్లా అన్నాడు, |. 


ఆత్మకు ఆత్మే గురువు. చెడుమార్గాలలో (ప్రవేశింపక మంచి 
మార్గంలో వర్తిస్తూ పరమమైన నా నివాసానికి చేరుకో! సమస్తానికీ. 
మూలమైన నన్ను సాంఖ్యయోగులు ఎప్పుడు పరమపురుషభావంతో 
భావిస్తూ ఉంటారు. -అదీకాక ఒకటి రెండు, మూడు, నాలుగు 


రడ పోతన భాగవతము 
కాళ్ళు కలవీ, అసలు కాళ్ళు లేనివీ ఐన జీవజాలంలో రెండు కాళ్ళు గల 
మనుష్యులు ఉత్తములు. వాళ్ళలో నిరంతర ధ్యానగరిష్ణులైన యోగీశ్వ 
రులు ఉత్తములు. వాళ్ళలో సంశయ (గస్తులై నవారు నన్ను (గ్రహింపలేరు. 
నేను సత్త్వగుణగ్రాహ్యుడను. ఈ విషయం తెలుసుకొని తమ మనః 
పద్మాలలో ' జీవాత్మ పరమాత్మలను ఒకటిచేసి శంఖం, చక్రం, గద, 
ఖడ్గం, శార్జ ౦, కౌమోదకి, కౌస్తుభం-- వీనితో కూడిన వానిగా నన్ను 
భావించుకొ నేవారు పరమయోగీం[ద్రులు, పరమజ్ఞానులు అని చెప్పి ఇంకా 
“అనధూత-యధుసంవాద” మనే ప్రాచీనమైన ఇతిహాసమొకటి ఉన్నది. 
చెపుతాను విను అని శ్రీకృష్ణుడు ఉద్దవునికి ఇలా చెప్పసాగాడు.. 
అవధూత-యదుసంవాదము 
ఉ. సంకజనాభుం డుర్ధవునివై గల కూర్మిని జెప్పె నొప్ప నెం 
దంకిలి లేక యన్నిదిశలందు.6 జరించుచు నిత్యతృస్నండై 
ఫంకరవేషధారి యొక సంయమి యా యదురాజుం జేర “నే 
వంకను నుండి వచ్చి" తన వానికి నిట్టునె నర్హి నేర్చడన్‌. 92 


* పద్మనాభుడు ఉద్ధవుని మోద గల కూరిమితో ఇలా చెప్పాడు. 
ఒక రోజు యదురాజు దగ్గరకు ఎక్కడనుండో ఒక యోగి వచ్చాడు. 
అతడు అడ్డులేక అన్ని దిక్కులా తిరిగేవాడు. ఎప్పుడా సంతృప్తితో 
ఉంటాడు, శంకర వేషాన్ని ధరించి ఉన్నాడు, యదురాజు ఆ యోగికి 
మర్యాద చేసి “స్వామి! ఎక్కడనుండి వచ్చారు?” అని ఆసక్తితో 
అడుగగా అతడలా అన్నాడు. 

క, అవధూత వల్ళె నంతటం 

“బ్రవిమలవిజ్ఞాననిపుణభవ్యులు గురువుల్‌ 

దవిలిన నిరువదినలువురు 

నవనిన్‌ విజ్ఞాని నైతి” నని పల్కుటయున్‌, 93 


ఏకాదశ స్కంధము ర్‌క్‌ 
* యదుమహారాజా! “నిర్మలమైన విజ్ఞానంలో నిపుణులైన భవ్యులు. 


ఇరవై నలుగురు నాకు గురువులైనారు. వారి వల్ల నేను విజ్ఞాని నైనాను” 
అన్నాడు. 


వ. అంత యదుప్రవరుండు “దేహ లోభమోహాదుల వర్షించి జనార్హనుని 
నే విధంబునం జేరవచ్చు? నెణీంగింపు మనిన నతం డిట్లనియె, 


* అంతట రాజు 'శరీరధారి ఐనవాడు లోభం మోహం మొదలైన 
వానిని వదరి ఏ విధంగా విష్ణువును చేరవచ్చు? ఎరిగించవలసింది 
అంటే అవధూత ఇలా అన్నాడు. 
సీ ' పరధనపరదారపరదూష ణాదుల6 

బరవస్తు చింత దా6౬ బరిహరించి 
ముదిమిచే రోగము లుదయింప కటమున్న 

తనువు చంచలతను దగులకుండ 
బుద్దిసంచలతచేం బొదలక యటమున్న 

శ్లేష్ముంబు గళమునం జేరకుండ 
శక్తి యుక్తుల మది సన్నగిల్లకమున్న 

భక్తి భావనచేత( బ్రౌధుం డగుచు 

తే, దైత్యభంజను దివ్యపాదారవింద 

భజన నిజభక్తిభావన6 బ్రాజ్ఞుం డగుచు 

నవ్యయానందమును బొందు ననుదినంబు 

నతండు కర్మవిముక్తు డౌ ననఘచరిత! 95 


* సచ్చరిత్రా!. విను. పరధనాలనూ. పరకొంతలనూ కోరకుండా, 
ఇతరుల వస్తువులను అపహరించే ఆలోచన చేయకుండా ఇతరులను 
నిందించకుండా, ముసలితనం పైనబడి రోగాలు వుట్టుకముందేే శరీరం 


56 పోతన భాగనతము 


కంపించకముందే, బుద్ధి చంచలస్తితిని పొందకముందే, గొంతులో శ్లేష్మము 
“చేరకముందే, శక్తి యుక్తులు సన్నగిల్లకముందే, దృఢమైన: భక్తి భావనతో ' 
దానవొంతకుని దివ్యమైన చరణపద్మాలను భజిస్తూ యుకాయుకాలు తెలి 
సినవాడై, అవ్యయమైన ఆనందాన్ని అనుదినమూ పొందుతూ ఉండేవాడు 
భవబంధ విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు. 


వ.' ఇందుల కొక్క యితిహాసంబు గలదు; మహారణ్యంబున నొక్క కపో 
తంబు. దారసమేతంగా నొక్క నికేతనంబు నిర్మించి యన్యోన్య 
మోహాతిరేకంబునం .గొంతకాలంబునక సంతానసమృద్దిగలదియై 
యపరిమితంబు లయిన పిల్లలు దిరుగాడుచుండం గొన్ని మాసం 
బులు భోగానుభవంబునం బొరలు చుండ గాలవశంబున నొక్క 
లుబ్బకుం డురు లొడ్డిన నందు దారాపత్యంబులు దగులువడిన 
ధైర్యంబు వదఠి మోహాతిరేకంబునం గపోతంటు  కళ్మత్రపుత్ర 
స్నేహంబునం దాను నందు. జొచ్చి యధికచింతాభరంబునం గృశీ 
భూతం బయ్యెం; గావున నతితివ్రం బయిన మోహంబు గొఆగా; 
దట్టుగాన నిరంతరహరిధ్యానపరుండై భూమిపదనగగనజల కృపీట 
భవ సోమసూర్యకపోత తిలిప్పజలధిశ లభ ద్విరేఫగణ మధుమక్షికా 
హరిణపాఠీన. పింగళా కురర డింభక కుమారికా. శరకృత్సర్పలూ 

"తాసు పేశకృత్సముదయంబులు మొదలుగ్గాం గలవాని గుణగణంబు 
లెశీంగికొని యోగీంద్రులు మెలంగుదు; రనిన, . 97 


* దీనికో ఇతిహాసమున్నది విను. ఒక పెద్ద అడవిలో ఒక పావృరం 
భార్యతో కలిసి తన నివాసాన్ని ఏర్పరచుకున్నది. ఆ షక్షిదంపతులు 
ఒకరి మోద ఒకరు చాలా మోహంతొ ఉంటూ ఉండగా కొంతకాలానికి 
వాటికి సమృద్దిగా సంతానం. కలిగింది. పిల్లలన్నీ అటూఇటూ తిరుగుతూ 
ఉంటే ఆ సంతోషంతో, ఆ భోగానుభవంతో కొన్ని నెలలు గడచాయి. 
ఇలా ఉండగా "ఒకనాడు కాలవశాన ఒక బోయవాడు వచ్చి వలవేశాడు. 


ఏకాదశ స్కంధము 57 
ఆ వలలో ఆడపొవురమూ, పిల్లలూ. తగుల్కొన్నాయి. మగపావురం 
థై ర్యళవదలి మోహంతో భార్యమాదా, చిడ్డలమాదా స్నేహంతో తాను 
కూడ ఆ నలలో (ప్రవేశించి విచారంతో కృణించి నశించి పోయింది. 
కాబట్టి 'దేనియందూ మిక్కిలి ఎక్కువైన మోహం మేలు కాదు. 


“కనుక యోగీంద్రులైనవారు ఎప్పుడూ హరిధ్యానంపై ఆసక్తి 
కరిగి, భూమి, గార్కి ఆకాశం, నీరు, అగ్ని, రర సూర్యుడు, 
పావురం,. కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనె 
టీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుముకిపిట్టు, బాలుడు, కుమారిక, 
బాణాలు చేసేవాడు, పాము, సారీడు, కందిరీగ మొదలైన వాని గుణ 
గణాలు తెలిసికొని మెలిగుములటారు, | 


క, “ఇని తెలియవలయు నాకును 
బ్రవిమలమతి వీని. దెలియ బలుకు మనంగా 
_ (గ్రమమున వినుమని కృష్ణుండు 
సవినయుండగు నుద్ధవునికి. జయ్యనం జెప్పెన్‌. 98 


* అని శ్రీకృష్ణుడు. చెప్పగా “ఇవి ఏమిటో తెలుసుకోవాలని 
ఉన్నది. నిర్మల మతితో వీనిని గురించి తెలియ జెప్పవలసింది” అని 
ఉద్ధవుడు అడిగాడు, అప్పుడు వినయ వినముడైన ఉద్దవునితో కృష్ణుడు 
ఇలా చెప్పసాగాడు. 


వ. ఇ వ్విధంబున భూమివలన సైరణయు,. గంధవహునివలన బంధు 
రంబగు పరోపకారంబున్సు విష్ణుసదంబువలన గొలస్ఫష్ట గుణసాం 
గత్యంబు లేమియు, నుదకంబువలన నిత్యశుచిత్వంబును, నసిత 
పథుని వలన నిర్మలత్వంబును, నిశాకరప్రభాకరులవలన నధికా 
ల్పసమత్వజీవ[గ్రహణ మోక్షణంబులును, గపోతంబువలన 6 గళ్ళత్రపు 
త్రస్నేహంబును, నజగరంబు వలన "స్వేచ్భావిహారసమాగతాహారణ 


58 పోతన భాగవతము 
బును, వననిధివలన నుత్సాహరోషంబులును) శలభంబువలన 
శక్త్యనుకూల కర్మా చరణంబును, భృంగంబువలన సారమా్రగ్ర 
-హణవిశేషంబున్సు స్తంబేరమంబువలనం గాంతా వైముఖ్యంబును, 
సరఘవలన సంగ్రహ గుణంబును, హరిణంబువలనం జింతాపర 
త్వంబున్సు. జలచరంబు వలన జిహ్వాచాపల్యంబును, దింగఛవలన 
యథాలాభసంతుష్టియు., గురరంబువలన మోహపరిత్యాగంబును, 
డింభకువలన విచారపరిత్యాగంబును, గుమారికవలన సంగత్యాగం 
బును శరకారునివలనం దదేకనిష్ణయు, దందశూకంబువలనం బర 
గృహవాసంబును, నూర్షనాభివలన సంసారపరిత్యాగంబున్తు గణుం 
దురు వలన లక్ష్యగత జ్ఞానంబు .విడువకుందుటుయు ననం గల 
వీని గుణంబు లెటీంగి మణీయుం గామ క్రోధలోభమోహమదమొ 
తృర్యంబు లను నరిషడ్వర్గంబుల జయించి, జరామరణవిరహితం 
బుగా వాయువశంబు సేసి గాత్రసవిత్రంబుకొంకు షల్కుర్మనిర 
తుండయి పురనగరగ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల 
సంచరించుచు, శరీర ధారణార్హంబు నియతస్వల్బభోజనుండై, ఖేద 
"మోదంబులు సరియకా భావించి లోభమోహంబులు వర్షించి, నిర్హి 
శేంద్రియుండయి నన్నె కాని యొం డెటుంగక యాత్మనిష్టచేం 
_బవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు గలయుం గావున. 99 


* భూమివల్ల సహనమూ, వాయువువల్ల పరోపకారమూ, ఆకాశ 
'మువల్ల కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవటమూ, 
నీటివల్ల ఎప్పుడు శుచిగా ఉండటమూ, అగ్నివల్ల నిర్మలంగా ఉండ 
టమూ చంద్ర సూర్యుల వలన సర్వసమత్వమూ, 'పావురంవలన 
-భార్యయందూ ' బిడ్డలయందూ స్నేహత్యాగమూ, కొండచిలువ వలన 
ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించ 
టమూ సముద్రంవలన ఉత్సాహరోషములూ, మిడుతవలన శక్తికి తగిన 
పనిచేయటమూ, తుమ్మెదవలన సారమును మాత్రమే [గ్రహించటమూ, 


ఏకాదశ స్కంధము కర 
ఏనుగువలన స్త్రీ వైముఖ్యమూ, తేనెటీగవలన సంగ్రహణమూ, లేడివ 
లన విచారపరత్వమూ, తాబేలువలన జిహ్వాచాపల్యమూ, ముంగిసవలన 
దొరికిన దానితో తృప్తీ పడటమూ, లకుముకి 'పిట్టవలన 'మోహత్యా 
గమూ, బాలునివలన ' నిత్యసంతోషమూ, కుమారికవలన సంగమ విస 
క్రనమూ, బాణాలు - చేసేవానివలన' 'ఏకాగ్రత, పామువలన ఇతరుల 
ఇండ్లయందు నివసించటమూ, సాలె . పురుగువలన సంసారబంధాలలో 
చిక్కువడకుండటనూ, కందిరీగ. వలన లక్ష్యజ్ఞానమూ నేర్చుకోవాలి. 


ఈ గుణాలు (గ్రహించి కామం, క్రోధం, లోభం, మోహం, 
మదం, మాత్సర్యం అనే ఆరుగురు. శత్రువులనూ జయించి, ముస 
రితనం రాకుండా, చావు. లేకుండా, వాయువును వశం చేసుకొని, 
శరీరము పవిత్రంగా ఉండటానికై, యజనం, యాజనం, అధ్యయనం, 
అధ్యాపనం, దానం, (ప్రత్మిగహం అనే వానిమీద ఆసక్తి గలవాడై పట్టు 
ణాలనూ, (గామాలనూూ నగరాలనూ వదలి కొండలయందూ, అడవుల 
యందూ తిరుగుతూ దేహం నిలవటానికి కావలసిన కొద్దిపాటి ఆహారం 
తీసుకుంటూ, సంతోషం, దుఃఖం రెంటినీ: సమానంగా భావిస్తూ, 
లోభాన్నీ, మోహోన్నీ వదలి ఇంద్రియాలను జయించి, నన్నే తప్ప 
మరొకటి ఎరుగక ఆత్మనిష్ణతో పవిత్రమైన అంతఃకరణం కలిగిన యోగి 
నన్ను _ చేరకలుగుతాడు, నాయందే కలుస్తాడు, 

క, మోహితుండై వసుకాంక్షా 

వాహినిలో6 జిక్కి క్రూరవశుండౌ మనుజుం 

దూహాపోహ లెయింగక 

దేహము నలంగంగం జేయు దీనత .నెప్పదున్‌ 100 


* మోహానికి వశుడై ధనవాంఛ అనే (ప్రవాహంలో చిక్కుకొని 
క్రూరమైన భావాలకు లొంగిపోయే మనుష్యుడు ఊహాపోహలు తెలియక, 
న్‌ f న్‌ 
దీనుడై శరీరాన్ని శిథిలం చేసుకొంటాడు. . 


60 పోతన, భాగవతము 


వ. ఇందులకు బురాతనవృత్తాంతంబు గలదు; సావధానచిత్తుండ వై 
వినుము; మిథిలానగరంబున. బింగళ యను గణీకారత్నంబు గలదు; 
.దొనివలనం గొంత సరిజ్ఞానంబు6 గంటి? న దెట్టనిన న మానిని 
ధనకాదక్ష జేసి యాత్మనఖుని మొజంగి ధనం బిచ్చువానిం జేకొని 
నిజని కేతనాభ్యంతరంబునకుం గొని చని రాత్రి నిద్రలేకుండుచు 6 
బుటభేదన విపణిమార్గంబులం బర్యటనంబు సలువుచు నిద్రాలస్యభా 
వంబున జడనుపడి, యర్భాషేక్షం దగిలి తిరిగి యలసిి, యాత్మ 
సుఖంబు సేయు నతండె భర్తయని చింతించి నారాయణు నిట్లు 
చింతింస. నతనిక్రె వల్యంబు సేరవచ్చునని విచారించి నిజశయనస్థా 
నాదికంబు వర్ణించి వేగిరంబ వాసుదేవచరణారవిందవందనాభిలా 
షిణీయై దేహంబు విద్యుత్స్రికారంబని చింతించి సరమతత్త(ంబు 
నందు. జీత్తంబు గీలుకొలిసి ముక్తురా లయ్యె నని యెజింగించి. ' 


* ద్రినికొక ప్రావీన కథ వుంది. శ్రద్దతో విను. మిధిలానగరంలో 
“పింగళ” అనే. ఉత్తమురాలైన వేశ్య ఉన్నది. దానివల్ల కొంత పరి 
జ్ఞానాన్ని పొందాను. అదెలా అంటే ఆ కొంత డబ్బుమీది ఆశతో 
తన ్రియుణ్లి 'మోసవుచ్చి ధనమిచ్చే వాణ్ణి మరొక విటుళ్లీ మరిగింది, 
వాణ్ణి తన ఇంటిలోపలకు తీసుకొని వెళ్ళింది. వాడితో రాత్రిళ్ళు నిద్రలే 
కుండా ఊళ్ళో వీథుల్లో విహరించింది. నిద్ర లేక పోవటంవల్ల బాగా 
నీరసపడ్‌ంది. ధనకాంక్షతో తిరిగి. తిరిగి అలసిపోయింది. చిట్టుచివరకు 
ఆత్మసుఖం కలిగించే వాడే భర్త అని ఆలోచించింది,  నారాయణునే 
ఇలా చింతిస్తే క్రైవల్యాన్ని చెందవచ్చు గదా అని విచారించింది. 
తన శయనాగారాన్నీ, సమస్తసంపదలనూ త్యజించింది. వాసుదేవుని 
పొదపద్మాలకు నమస్కరించి తరించాలనే అభిలాష కలిగినదై శరీరం 
మెరుపు లాంటిదని నాన పరతత్త్యం “పైన మనస్సును "లక్నంచేసి 
ముక్తురాలైంది. 


క్త 


వీకాదశ స్కంధము .61 
దేహము నిత్యముగా దని 
మోహము. దెగంగోసి సిద్ధమునివర్తనుండై 
శేహము వెలువడి నరుం డు 
త్సాహమునుం జెందు ముక్తి సంపద ననఘా! 102 


* పాపరహితుడా! దేహం శాశ్వతమైనది కాదని, మోహాన్ని తెగ 


కోసి సిద్దులు, మునులు చరించే మార్గాన్ని . అనుసరించి. ఇల్లు వెడలిన 
మనుష్యుడు మోక్షలక్ష్మిని పొందుతాడు. 


వ 


మటియు నొక్స విశేషం బయిన పురాతనపుణ్యకథ వినుము; కన 
కావతీ పురంబున నొక్కధరామరుని కన్యకారత్నంబు గల; దవ్వ 
ధూతిలకంబు రత్నస మేతంబులగు కంకణంబులు ధరియించి బంధు 
జనంబులకు (6 బరమాష్లో దంబుగా నన్నంబు గావించుట కొటకు 
శారితందులంబులు దంచునప్త్పుడు ముసలగ్ట్రహాణభారంబున6 గంక. 
ణంబు అతిరావంబుగా (మోయుచుండ న స్పరమపతివ్రత యందు 
లకు నసహ్యపడి యన్నియు డులిచి. యొక్కటి నిలిసె నట్లు 
గావునం దత్తణసడక భగవదాయత్తంబైన యేకచిత్తంబునం. బస 
న్నచిత్తులై నరులు ముక్తు లగుదురు; గావున నవిద్యావిద్యలు నా 
మాయగా విచారించి శకేవలసశుమార్లులుగాక షడ్డుణై శ్యర్యసంప 
న్నులెన యోగీశ్వరుల పగిది సుఖంబు గోరక యుండువారలు 
ముక్తు లగుదురు; సర్వంబును విష్ణుమాయగాం దెలియు' మని 
యుద్దవునికిం జెప్పిన నతండు “దేవా! నీ రూపం బేలాగునం 
గానవచ్చు* ననిన నతం డిట్లనియె. “భక్తి భావనపరాయణుండై 
కృపారస తత్పరుండై మితభాషణుండై బొంకక కర్మంబులు మద 
ర్పణంబుగా జేసి యతండు భాగవతుండనం బరంగు; మత్కథ 
లును మజ్జన్మకర్మంబులును వినుచు. మత్సేవకు లైన భాగవతులం 


జూచి తన గృహంబునకుం గొనిపోయి, నుజ్జనపూూజనభోజన 


62 పోతన భాగవతము 


శయనాననాదికంబులం బరితుష్టులం జేసిన యతండైనను భాగ 
వతుం డనంబడు; నిట్టుంతకాలంబు జీవించు, . నంతకాలంబును 
'నడపు నతందు మ(ద్రూపంబున వై కుంఠనిలయంబు నొందు; 
నదియునుంగాక గంధపుష్పధూపదీసనై వేద్య లక్ష్మీ సమేతుండనై, 
శంఖ చక్రగదాశార్దా దియుక్తుండనైన నన్ను శుకసనకాదియోగీం 
(దులును, నంబరీష విభీష ణరుక్మాంగదులు మొదలుగాగల భాగవ 
తులును శా స్త్రాచారచోదితులు గాక భక్రిభావనావిశేషంబున నేమ 
అక నిత్యంబును జింతనాయత్తులె యెణీంగిరి) మధురాపురంబు 
నకు హలాయుధసమేతుండనై యే నరుగుచో, గోపిక లోపికలు లేక 
భక్తియోగంబునం జింతించి ముక్త లె; రిది భక్తియోగప్రకారలి బని 
యుద్దవునికిం జెప్పిన, 103 


* ఇంకా ఒక విశేషమైన పురాతన పుణ్యకథ చెపుతాను విను- 
కనకొవతీ పురంలో ఒక "బ్రాహ్మణ కన్యకారత్నం ఉన్నది. ఆ వధూ 
మణీ తన చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ధరించి ఉండేది. 
ఒకనాడు వాళ్ల ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇంట్లో బియ్యం లేవు. 
వడ్డు దంచి  దియ్యంచేసి అన్నం వండిపెట్టాలి. బంధువులకు తెలి 
యకుండా ఇంటిలోపల ఆమె రోకలితో వద్దు దంచుతూ ఉంటే ఆ 
కంకణాలు గల్టుగల్టుమని పెద్ద చప్పుడు చేయసాగాయి. అందుకా పర 
మపతివ్రత చప్పుడు కాకుండా చేతికి ఒక్క గాజు మాత్రమే ఉంచి 
మిగతావన్నీ ఊడతీసి అవతలపెట్టి తనపని నెరవేర్చుకుంది. 


అలాగే తత్తర పడక భగవంతునికి అర్పించిన ఏకాగ్రమైన చిత్తంతో 
ప్రసన్నమనస్కులై మనుషులు ముక్కు లవుతారు. కనుక అవిద్య, విద్య 
రెండూ నా మాయగా తెలుసుకొని కేవలం సశుమార్హులు కాకుండా 
ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, జ్ఞానం, సిరి, వైరాగ్యం అనే షద్నుణాలు 
గలిగిన యోగీశ్వరుల లాగా సుఖాన్ని కోరక ఉండేవాళ్ళు ముక్తులవుతారు. 


ఏకాదశ స్కంధము 63 


సర్వం విష్ణమాయగా తెలుసుకో అని ఉద్దవునకు ఉపదేశించాడు. అవ్ప్వుడు 
అతడు “దేవా! నీ రూపాన్ని ఎలా చూడవచ్చు”అని. అడిగాడు. 


అందుకు కృష్ణుడు ఇలా అన్నాడు-- ఉద్ధవా! భక్తిభావనయందు 
ఆసక్తుడై దయారసము కరిగి, మితభాషణుడై, అబద్ధమాడక సమస్త 
కర్మలూ మదర్చణంగా చేసేవాడు భాగవతు డనబడతాడు. నా కథలు, 
నా జననం, నా లీలావిలాసాలూ . వింటూ నాసేవకులైన భాగవతు 
లను తిలకించి తమఇంటికి తీసుకొనివెళ్ళి పూజించి, స్నాన, భోజన, 
శయనాసనాదులతో వారిని సంతృప్తి . పరచిన వాడుకూడా భాగవతు 
డనబడుతాడు. ఇలా ఎంత కాలం జీవిస్తాడో అంతకాలమూ ఇదేవిధంగా 
ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో ఉంటాడు. 


అదీకాక శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులూ, "అంబరీ 
షుడు, విభీషణుడు, రుక్మాంగదుడు మొదలైన భాగవతులూ శాస్త్రంతో, 
ఆచారంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విశేషించిన భక్తితో ఏమ 
రుపాటు రాకుండా . శంఖ . చక్రగధాధరుడనై లక్ష్మీసహితుడైన నన్ను 
గంధం,. పుష్పం, ధూపం, దీపం, నై వేద్యం మొదలైనవి సమర్పిస్తూ, 
ధ్యానిస్తూ తెలుసుకొన్నారు. మధురాపురానికి బలరామునితో కలిసి నేను 
వెళ్ళుతుంటే నా - విరహాన్ని భరించలేని గోపికలు భక్తి యోగంతో నన్నే 
చింతించి. ముక్తి పొందారు. ఇది భక్తి యోగ ప్రకొరం-- అని కుం! 


(శ్రీకృష్ణుడు చెప్పాడు, 


క, “ధ్యానం బేక్రియ నిలుచును? 
ధ్యానం బే రీతిం దగు? నుదాత్తచరిత్రా! 
ధ్యాన ప్రకార మంత య 
నూనంబుగం జెప్పుమయ్య యుర్విరమణా!” 104 


64 


పోతన భాగవతము 


* అప్పుడు శ్రీకృష్ణునితో ఉద్దవుడు ఇలా అన్నాడు- ఓ ఉదాత్త 


చరిత్రా! ఉర్వీకళ(త్రా! ధ్యానం ఎలా నిలుస్తుంది? ఎలా ఉంటే ధ్యానం 
అవుతుంది? దాని విషయమంతా వివరంగా నాకు _ తెలియచెయ్యి, 


వ, 


అని యడిగిన న య్యాదవేంద్రుం డి ట్లని పలుకం దొడంగె; 
'దారుమధ్యభాగంబున ననలంబు సూక్ష్మరూసంబున వర్తించు 
చందంబున నందంబై సకలశరీరులయందు నచ్చేద్యుండు, నదా 
హ్యండు, నశోష్యుండు నైన జీవుందు వసించి యుండుిననిన 
హరికి నుద్దవుం డిట్లనియె; “సనకసనందనాదియోగీం(ద్రులకు 
యోగమార్గం బే రీతి నొనతిచ్చితి, చది యే విధం? బానతీ' 
యవే యని యభ్యర్థించిన నతం డిట్లనియె; “వారలు చతుర్ముఖు: 
నడిగీన నతండు, “నేనును దెలియనేరి ననిన వారలు విస్మయం 
బందు చుండ నే నా సమయంబున హాంసస్వరూప్పుండనై నారల 
కెటింగించిన తెఖంగు వినుము; 


సంచేంద్రియంబులకు దృష్టం బయిన పదార్థం బనిత్యంబు; 
.నిశ్యదృష్టి బ్రహ్మం బని తెలియవలయు; దేహి కర్మార్డిత దేహుండై. 
సంసారమమతలు నిరసించి, నిశృలజ్ఞానయుక్తుండై మత్చదప్రాప్తం 
డగు; స్వప్న లబ్దసదార్థంబు నిజంబు గాని (క్రియ 6 గర్మానుభవ 
సర్యంతంబు కఛేబరంబు వర్తించు నని సొంఖ్యయోగంబున సనకొ 
దుల కెటీంగించిన విని బ్రహ్మమొదలైన దేవత లెటింగిరి; వారి 
వలన భూలోకంబునC బ్రసిద్ధం బయ్యె; నదిగావున నీవును నేణీం 
గికొన్తి పుణ్యాశ్రమంబులకుం జను; మస్మదీయభక్తి యుక్తుందును, 
హరిపదాయణుండు నైన యతని చరణరజఃపుంజంబు తనశరీరంబు 
సో. చేయునతందును, ముద్రాధారణపధులకును హరి దివ్యనానుం 
బులు ధరియించు వారలకు నన్నోదకంబుల నిడు నతండును, 
వాసుదేవభక్తులం గని హర్షించు నతండును, భాగవతు డని చెప్ప 


ఏకాదశ సః సంధము . 65 


మటేయు “సర్వసంగపరిత్యాగంబు పసి యొండెటుంగక నన్నే 
తలంచు మానవునకు భుక్తిముక్తి |ప్రదాయకుండనై యుందుదు” 
నని యానతిచ్చిన నుద్ధవుండు 'ధ్యానమార్గం బే రితి? యానతీయ 
వలయు” ననిన హరి యి ట్లునియె; 


ఏకాంతమొానసులై హస్తాబ్దంబులారు ద్వయంబున సంధించి, 
నాసాగ్రంబున నీక్షణంబు నిలిస్తి ప్రాణాయామంబున నన్ను 
'హృదయగతుంగా6 దలంచి యష్టాదశధారణాయోగ సిద్దు: లెణీంగి, . 
యం దణిమాదులు (ప్రధానసిద్దులుగాం దెలిసి, యుం(దియంబుల 
బంధించి మనం బాత్మయందు. జేర్చి యాత్మ నాత్మతోంగీలిం 
ఛిన బ్రహ్మ పదంబుంబోందు భాగవత(శ్రేష్టు తితరధర్మంబులు మాని 
నన్నుం గాంతురు; తొల్లి పాండునందను (డగు నర్జ్హునుందు యుద్ద 
రంగంబున విషాదంబు నొంది యిట్లు యడిగిన నతనికి నేంజెప్పిన 
లెజం గందం; 


జరాచరభూతం బయిన జగం బంతయు మదాకారంబుగా 
భావించి, భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబు 
లందు జీవుండును, దుర్రయంబులందు మనంబును, 'దేవతలందు6 
బద్మగర్భుండును, వసువులందు హావ్యవాహొండును, నాదిత్యు 
లందు విష్ణువును రుద్రులందు నీలలోహితుందును, బ్రహ్మ 
లందు భృగువునుు బుషులందు నారదుండును, ధేనువులందు. 
గొనుధేనువును,. సిద్దులయందు.( గపిలుండును, దైత్యులయందు. 
బ్రహ్లాదుందున్తు గ్రహంబులందు.( గళానిధియును, గజంబులయం 
బైరావతంబును, హయంబులయం మర జబు న్నీ నాగంబు 
అందు వాసుకియును, మృగంబులందు౯ 'గేసరియు, నాశ్రమంబు 
_ లందు గృహస్థాశ్రమంబును వర్షంబులయం దోంకారంబున్సు నదు 
లందు గంగయు, సాగరంబులయందు దుగ్జసాగరంబును, నాయు 
ధంబులందుం గొర్ముకంబును, గిరులందు 'మేరువును, వృక్షంబుల 

0 


66 పోతన భాగవతము 
యం . దశ్వత్సంబును, నోషధులయందు యదలున్సు యజ్ఞ్ఞంబుల . 
యందు. ఆ్రహ్మాతుడ ందుమ్మ ద్రతంబులం దహింసయు, యోగం 
బులం దాత్మయోగంబును, ప్రీలయందు శతరూపయ్యు భాషణం 
బులయందు. సత్యభాషణంబునుు బుతువులందు ' వసంతాగమం 
బును,.. మాసంబులలో మార్గశీర్షంబును, నక్ష త్రంబులలో నభిజి 
త్రును యుగంబులందుం గృతయుగంబును, భగనదాకారంబులందు 
వొసుదేవుండును, యక్ష్షలలోం గుబేరుండును, వానరులం. దాంజ 
సేయుండును, రత్నంబులందు బద్మరాగంబును, దొనంబులలో 
నన్నదానంబునుఖ దిధులయం_ దేకొదశియు, నరులయందు వెష్ట 
. వుండై భాగవత ప్రవర్త నం (బవర్తించువాండును -- నివి యన్నియు 
మద్విభూతులుగా నెటుంగు"'మని కృష్ణుం దుద్ధవునకు నుపన్యసిం 
చిన వెండియు నతం డి ట్లునియె. | 105 


* అలా అడిగిన ఉద్దవునకు యాదవేశ్వరుడైన | శ్రీకృష్ణుడు 

ఇలొ చెప్పడం. మొదలువెట్టాడు-- [మాని మధ్యభాగంలో అగ్ని 
సూక్ష్మ రూపంలో ఉండే విధంగా అన్ని శరీరొఅతోనూ అచ్చే 
-ద్యుడూ, అదాహ్యాడూ, అశోష్యుడూ అయిన. జీవుడు నివసిస్తూ 
- ఉంటాడు, అనగా హరితో ఉద్ధవుడు ఇలా అన్నాడు: సనకుడు, 
సనందుడు. మొదలైన - యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా 
' బోధించారు? . ఆ. మార్గం - ఎలాంటిది? నాకు ఆనతీయనలసింది 
అని అభ్యర్థిస్తే (శ్రీకృష్ణు డిలా అన్నాడు. వారు మొదట 
ఈ. విషయం (బ్రహ్మను అడిగారు. అతడు సొక్యూడా తెలి 
యదు అన్నాడు. అపుడు వాళ్ళు ఆశ్చర్యపదుతుంక్లై నేను ఆ 
సమయంలో హంసరూపం ధరించి వాళ్ళకు చెప్పాను. అది. 
విను. ప 


పంచేంద్రియాలకు కనిపించే వదార్హమంతా అనిత్యం; నిత్యమైనది 
బ్రహ్మం మాత్రమే. పూర్వకర్మలచేత లభించిన శరీరం కలవాడైన 


ఏకాదశ స్కంధము . 67 
దేహి సంసారనుందు. మమకారాన్ని వదలి నిశ్చలమైన జ్ఞానం పొంది 
నా స్టానాన్ని ప్రాపిస్తాడు. కలలో దొరికిన. పదార్థం నిజం కానట్లుగా 
కర్మానుభవం అయిన దాకా శరీరం ఉంటుంది, అని సాంఖ్య యోగాన్ని 
సనకాదులకు తెలిపితే. విని (బ్రహ్మ మొదలైన దేవతలు తెలుసుకొన్నారు, ' 
అది వారివల్ల భూలోకంలో ప్రసిద్ధమైనది. కాబట్టి నీవు తెలుసుకొని 
పుణ్యాశ్రమాలకు వెళ్ళు. నాయందు భక్తి కలవాడూ ఆసక్తి కల 
వాడూ అయిన వాని పాదపరాగం తన శరీరానికి సోకించు కుండే 
వొడూ, శంఖమూ, చక్రమూ మొదలైన ముద్రలను ధరించేవాడు హరి 
దివ్యనామాలు ధరించేవారికి అన్నమూ, నీళ్ళూ ఇచ్చేవాడూ, వాసుదేవ 
భక్తులను చూచి సంతోషించేవాడూ - భాగవతుడు. అన్ని సంగాలనూ 
వదలి వేరెరుగక నన్నే తలచే మానవునకు భుక్తినీ ముక్తినీ ఇస్తాను - 
అని ఆనతీయగా ఉద్ధవుడు ధ్యాన మార్గ స్వరూపాన్ని ఆనతీయవలసింది 
- అని మళ్ళీ ప్రార్థిస్తే (శ్రీహరి ఇలా అన్నాడు- 


ఒంటరిగా - కూర్చొని తొడలమీద చేతులను సంధించి నాసాగ్రము 
నందు చూపునిలిపి _ ప్రాణాయామంతో నన్ను. హృదయంలో ఉన్నవా 
నిగా భావించి పదునెనిమిది విధాలైన ధారణా .యోగసిద్దులను తెలిసికొని 
అందు “అణిమ” "మొదలైనవి ప్రధాన సిద్దులుగా గ్రహించి. ఇంద్రి 
యాలను బంధించి మనస్సును ఆత్మయందు చేర్చి, ఆత్మను ఆత్మతో 
లగ్నం: చేసి -.బ్రహ్మపదాన్ని. పొందే భాగవత(శ్రేష్టులు ఇతర విషయాలు 
మాని నన్ను: పొందుతారు. 


ఇంతకు ముందు సాండుకుమారుడై న అర్జునుడు రణరంగంలో 
విషాదం పొంది ఇలానే అడిగితే అతనికి చెప్పినది నీకూ చెపుతాను 
విను. చరాచరాత్మకం అయిన ఈ ప్రపంచమంతా నా ఆకారంగా 
భావించి భూతాలలో ఆధారభూతము, సూక్ష్మములందు జీవుడు, దుర్ద 
యమైన వాటిలో మనస్సు, దేవతలలో (బ్రహ్మ, వసువులందు అగ్ని, 


68 పోతన భాగవతము 


ఆదిత్యులలో విష్ణువు, రుద్రులందు నీలలోహితుడు, (బహ్మలందు భృగువు, 
బుషులందు నారదుడు, ధేనువులందు కామధేనువు, సిద్దులలో కపి 
లుడుు దైత్యులలో ప్రహ్లాదుడు, (గ్రహాలలో చంద్రుడు, ఏనుగులలో 
ఐరావతము, గుర్రము లందు _ ఉచ్చెశ్ళరివము, నాగములలో వాసుకి, 
మృగములలో సింహము, ఆశ్రమములందు గృహస్థాశ్రమము, వర్షములందు 
ఓంకారము, నదులలో గంగ, సముద్రములలో పాలసముద్రము, ఆయుధ 
ములలో ధనుస్సు, కొండలలో మేరువు చెట్లలో అశ త్రము, ఓషధులలో 
యవలు, యజ్ఞములలో ([బహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగ 
ములలో ఆత్మయోగము, స్రీలయందు శతరూప, పలుకులందు సత్యము, 
బుతువులందు వసంతము, మాసములలో మార్గశిరము, నక్షత్ర 
ములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భగవదాకారములలో 
వాసుదేవుడు, యక్ష్మలలో కుబేరుడు, వానరులలో ఆంజనేయుడు, రత్న 
ములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు 
ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతుడు - ఇవి అన్నీ నా విభూతులుగా 
తెలుసుకో” అని కృష్ణుడు, ఉద్దవునకు ఉపన్యసించగా మళ్ళీ ఉద్దవు డిలా 
అడిగాడు. 
క: “వర్హ్జాశ్రమధర్మంబులు 

నిర్ణయముగ నాన తిమ్ము నీరజనాభా! 

కర్ణరసాయనముగ నవి 

వర్షింపుము వినెగ నేండు వనరుహనేత్రా!? 106 


* పద్మనాభా! పద్మలోచనా! వర్షములూ, ఆ(శమములూ, వాని 
ధర్మములూ నిర్ణయించి చెవులకింపుగా చెప్పు వింటాను. 


వ. అనినం గృష్ణండు నాలుగు వర్ణంబుల యుత్పత్తియు నాలు గాశ్ర 
మంబుల కిట్టిట్టి వర్హంబులన్నియును నాలుగు వేదంబులం జెప్పిన 
ధర్మంబులును బ్రవృత్తి నివృత్తి హేతువులగు పురాణేతిహోసశా, స్త్రం 


వఏీకొదశ స్కంధము 69 


బులును, వైరాగ్య విజ్ఞానంబులును నివిమొదలుగొ౧6గల వన్నియు 
నెటింగించి, “సర్వథర్మా నృరిత్యజ్య మా మేకం శరణం వ్రజ” 
యను నుసనిషత్తుల్యంబగు గీతావచన ప్రకారంబున నెవ్వండేని నా 
యందు మతి గలిగి వర్తించువాండు నే నని పలుకంబడుం; 
బెక్కువిధంబుల వాదంబు లేల? యని యెందును దగులువడక 
నామీద దలంపు గలిగి వర్తింపు” మనిన నుద్ధవుం డి ట్లనియె, 


* అని ఉద్ధవుడు అడుగగా కృష్ణుడు నాలుగు వర్ణాల పుట్టుకా నాలు 
గాశ్రమాలకు తగిన పద్దతులూ, నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలూ, 
(ప్రవృత్తి, నివృత్తి హేతువులయిన వురాణములూ, ఇతిహాసములూ, శాస్త్ర 
ములూ, వైరాగ్య విజ్ఞానములూ, మొదలైనవన్నీ తెలిపాడు. “సర్వ 
ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” ధర్మంబులన్నింటినీ 
విడిచి న న్నొక్కనినే శరణు పొందు - అనే ఉపనిషత్తులతో సమాన 
మయిన, గీత్రావచనం (ప్రకారం ఎవడు నాయందు మనస్సు గలిగి ప్రవ 
ర్తిస్తోడో వాడు నేనని పలుకబడుతాడు. పలువిధాలైన వాదా లెందుకు? 
_'ఎందునూ మనస్సు లగ్నం చేసుకోక నామీదనే తలపు గలిగి నడుచుకో' 
- అనగా ఉద్ధవుడిలా అన్నాడు. 


క, తెలియనివి కొన్ని సెస్పితి; 
| 
తెలియంగల వెల్ల నింకం దెలుపుము కృష్ణా! 
వల నెణీంగి మెలంగ వలయును 
నలినాసనజనక! భక్త నతసదయుగళా!” 108 


బ్రహ్మదేవుని కన్నతండ్రివీ, భక్తులచే నమస్కరింవబడే పాద 
ద్వయం గలవాడవైన కృష్ణా! తెలియనివి కొన్ని చెప్పావు. ఇంకా తెలి 
యవలసినవి ఉంటు తెలుపు. వాటిని తెలుసుకొని కృతార్జ్హుడనవుతాను. 


70 


పోతన భాగవతము 


అని యుద్ధవుం డడిగినం బ్రబుద్ధమనస్కుం డయిన . పుండరీకా 
"కండు “నీ ప్రేశ్నంబులు దుర్లభంబు అయినను వినుము; నియ 


ముశము దమాదులు దపంబును సుఖదుఃఖంబులు స్వర్గనరకంబులు 
ననం బరంగినవి యెవ్వి, దరిద్రుండెట్టినాల, డీశ్వరుం డెవ్వం, డని 
నీవు న న్నడిగిన యర్థంజు లెల్ల వేటు 'వేజు వివరించెద; 

| థి య 


మౌనవ్రతబ్రహ్మచర్య క్షమాజపతసంబులును, నతిథిసత్సారం 
బును,. బరహితంబును _జౌర్యాదిరహితత్వంబును ననునివి మొద 
లైనవి నియమంబు లనందగు; నింద్రియనిగ్రహంబును, శత్రుమిత్ర 


సమత్వంబును శమం బనం బరంగు; మూఢజనులకు జ్ఞానోపదే 


శంబునుు, గామ్యత్యాగంబును, సమదర్శనంబును వైష్ణవ సమూ 
హంబులతోడి భక్తియుం బ్రాణాయామంబును, జిత్తశుద్దియు నను 


నివి కలిమి విద్య యనంబదు; శమదమాదిగుణరహితుండును, 


మద్భక్తీవిరహితుండును ననుట యవిద్య యనందగుం; జిత్తశుద్ధి 


గలిగి నిత్యతృప్షండౌట దమం; బిట్టినియమాది గుణసహితత్వం 


బును మద్భక్తియుక్రియు ననునదియే సుఖంబు; నన్నెటుంగలేక 
తమోగుణంబునం బరంగుటయె దుఃఖం బనంబడు; బంధుగురు. 
జనంబులయెడ భేదబుద్ది నొంది, శరీరంబు నిజగృహంబుగా భావిం. 
చినవాండె దరిద్రుం; డింద్రియనిరసనుండును, గుణసంగవిరక్తుండు 
నైనవాండె యాశ్వరుండు; 


నాయందు దలంపు నిలిపి కర్మయోగంబునందును,. భక్తీ 

యోగంబునఐదును వాత్సల్యంబు గలిగి జనకాదులు కెవల్యంబు6. 
3 ఘు 

జెందిరి; భీక్తియోగంబునంజేసి బలిప్రహ్లాదముచుకుందాదులు సర 

మపద ప్రాప్త్రలై; . రది గావున నిది యెటింగి నిరంతర భక్తి 

యోగం బధికంబుగా నీ మనంబున నిలుపుము; మృణ్మయం బైన 

ఘటంబున జలంబులు . జాలుగొను తెణంగున దినదినంబునకు 


ఏకాదశ స్కంధము 71 
నాయువు క్షయంబై మృత్యువు సన్నిహితంబై. వచ్చుం గావున నిది 
యెణీంగి నిరంతరంబును న 'న్నేమణక. తలంచుచుందునతందు 
నాకుం బియుండు. 109 


ఇలా ఉద్దవుడడిగితే జ్ఞానొత్మకుడైన కృష్ణుడు చెప్పసాగాడు 

' ఉద్దవా! నీ (ప్రశ్నలు అసామాన్యాలు. అయినా విను. నియమములూ, 
శమమూ, దమమూ మొదలైనని ఏవి? తప మనగా నేమి? సుఖదుః 
ఖభొల్యూ స్వర్గ నరకాలూ ఏవి? దరిద్రు డెట్టివాడు? ఈశ్వరుడం కే ' 
ఎవరు? అని నీవు నన్నడిగిన విషయాలన్నీ చేరు వేరుగా వివరిస్తాను. 


మౌనవతమూ, (బ్రహ్మచర్యమూ, ఓర్బూ, జపమూ, తపమూ, 
అతిథులను సత్కరించటమూ, వరహితమూ, దొంగతనము మొదలై నవి 
లేకుండుట- ఇటు వంటివి నియమాలు అనబడతాయి. . ఇంద్రియా 
లను వశంలో ఉంచుకోటం, శత్రువులందూ, మిత్రులందూ సమంగా 
ఉండటం, “శమ” మని చెప్పబడుతుంది. మూఢులకు . జ్ఞానాన్ని ఉప 
దేశించటం, కోరికలను వదలటం, . సమదర్శనం, వైష్టవభక్తి, (ప్రాణా 
యామం; మనోనిర్మలత్వం. “విద్య” అనబడుతుంది... శమదమాది 
గుణాలు _ లేకపోవటం,: నాయందు. భక్తి లేకపోవటం “అవిద్య” అ 
డుతుంది. చిత్తశుద్ది గలిగి ఎప్పుడూ . 'తృప్పుడుగా ఉండటం య. 
. చెప్పబడుతుంది. త నియమాలూ, గుణాలూ కలిగి, నాయందు 
"భక్తి కలిగి ఉండటమే “సుఖము”. నన్ను తెలుసుకోలేక తమోగు 
ణముతో ఉండటమే “దుఃఖము. బంధువులందూ, గురువులందూ 
భేదబుద్ది పొంది - శరీరాన్ని “తనయిల్లుగా భావించినవాడే “దరిద్రుడు”. 
ఇంద్రియాలను. జయించి, గుణసంగములందు విరక్తుడై నవాడే . “ఈశ్వ 
రుడు”. . 


నాయందు మనస్సు నిలిపి కర్మయోగమందూ, భక్తియోగమందూ 
అభిమానం కలిగినవారై, జనకుడు మొదలైన వాళ్ళు మోక్షాన్ని పొందారు. 


72 


పోతన భాగవతము 


భక్తియోగం సాధించి బలి ప్రహ్లాదుడు, ముచుకుందుడు మొదలైనవారు 
పరమపదాన్ని పొందారు. కనుక ఈ విషయాన్ని తెలుసుకొని ఎప్పుడూ 
భక్తియోగాన్ని ఎక్కువగా నీ మనస్సులో నిలుపుకో! మట్టికుండకు చిల్లి 
పడితే నీళ్ళు కారిపోయిన విధంగా దినదినమూ ఆయువు తరిగిపోతూ 
చావుదగ్గర పడుతూఉంటుంది. కాబట్టి ఇది యెరిగి ఎప్పుడూ ఏమరక 
నన్ను స్మరిస్తూ ఉండేవాడు నాకు ప్రియుడు. 


క్ర 


"గర్భమున బరిజ్ఞానము 


నిర్భరమై యుందు జీవునికి. దుది నత డా 
విర్చూతుండైనం జెడు నం 
తర్భావం బైన బోధ మంతయు ననఘా.’ 110 


.* ఉద్దవా! గర్భంలో ఉన్నప్పుడు జీవునికి నిండుగా . జ్ఞానం 


ఉంటుంది. కడుపులో నుంచి భూమి మీద పడగానే ఆ జ్ఞానమంతొ. 
. పోతుంది, 


వ 


అట్లు గావున జనుందడు బాల్యకై శోరకౌమారవయోవి శేషంబుల 
వెనుకనైననుం బెద్ద యైన 'వెనుకనైనన్సు న న్నెజింగెనేనిం కృత 
కృత్యుం డగు; సంపద్దర్వాంధుండై న నంధకారకూపంబునం బడు; 
వానిం దరిద్రునింగాం జేసిన జ్ఞానియై యన్మత్చాదారవిందవంద 
జా ఓ 
నాభి లాషియై ముక్తుం డగు; నట్లు గావున దేహాభిమానంబు 
వర్ణించి యైహికాముష్మి కసుఖంబుల 6 నోరక మనంబు గుదియించి 
యే ప్రొద్దు నన్నుందలంచు వాండు వైకుంఠసదప్రాప్తం డగు; నేను 
నతని విదువంజాలక వెనువెంట నరుగుదు; నారదాదిమునులు భక్తీ 
భావంబునంజేసి నా రూపంబ్రై' రని. యుద్దవునకుం అ నతండు 
మజియు ని ట్లనియె, 111 


ఏకాదశ స్కంధము 73 

* కాబట్టి మానవుడు పసివాడుగాగానీ, పిల్లవాడుగా గానీ యువ 
కుడుగా గానీ "పెద్దవాడైన తరువాతగానీ నన్ను తెలుసుకుంటే కృతార్థు 
డవుతాడు. సంపదలున్న వన్న గర్వంతో (గ్రుడ్డి యైనవాడు చీకటి బావిలో 
పడుతాడు. అటువంటి వాడిని దరిద్రునిగా జేస్తే జ్ఞానియై నా పాద వద్మా 
లకు ననుస్కరించాలనే అభిలాషకలిగి మోక్షం పొందుతాడు. కనుక 
శరీరమునందు అభిమానాన్ని వదలి ఈ లోకానికీ, పరలోకానికీ చెందిన 
సుఖాలను కోరక మనస్సును నిగ్రహించి యెల్ల వేళలా నన్ను స్మరించే 
వాడు వైకుంఠపదాన్ని పొందుతాడు. నేనూ అతనిని విడిచి పెట్టలేక 
వాని. వెనువెంటనే వెళుతుంటాను. నారదుడు మొదలైన మునులు 
భక్తిభావం వల్ల నా సారూప్యం పొందారు- అని (శ్రీకృష్ణుడు ఉద్ధ్దవునికి 
చెప్పగా అతడింకా ఇలా అన్నాడు, 
క, అయ్యా! దేవ! జనార్దన! 

నెయ్యంబున సృష్టికర్త 'నేర్పరియై లా 

.నొయ్యన నడవును నెవ్వందు? 

సయ్యన నెజింగింపవయ్య! సర్వజ్ఞ నిధికి 112 


* దేవదేవా! వాసుదేవా! జనార్హనా! నీవు సర్వజ్ఞుడవు! సృష్టి 
కర్తను ఎవడు నేర్పుతో ,నడుపుతాడో? ఆనతీయవలసింది. 


వ. అనుటయు హరి యుద్ధ్దవునకుం జెప్ప “నట్లు మత్చేరితం 
బులై మహాదాది గుణంబులు గూడి యండంబై యుద్భవించె; 
నా యండంబువలన నే నుద్భవించితిి నంత నా నాభివివ 
రంబున బ్రహ్మ యుదయించె; సాగరారణ్యనదినద సంఘంబులు 
మొదలుగా గల జగన్నిర్మాణంబు -లతనివలనం గల్చించితి; నంత 
శతానందునకు శతాబ్దంబులు సరిపూర్లంబైన ధాత్రి గంధంబునం 


య. పోతన భాగవతము 

దడంగు; నా గంధం బుదకంబునం గలయు; నా యుదకంబు రనం 
బున లీనం బగు; నొ రసంబు తేజోరూపం బగు; నా తేజంబు, 
రూపంబున సం(క్రమించు;. నా రూసంబు వాయువందుం గలయు; , 
వాయువు స్పర్శగుణసం గ్రాప్యాం బైన స్పర్శగుణం బాకాశంబున 
లయంబగు; నా యాకాశంబు శబ్దతన్మా[త్రచే (గసియింపంబడిన 
నింద్రియంబులు మనో వైకారిక గుణంబులం గూడి యిశ్యరునిం 
బొంది, యాశ్వరరూపంబు దాల్చు; 


నేను రజస్సత్త్రతమోగుణ సమేతుండనై త్రిమూర్తులు 
వహించి, జగదుత్పత్తి స్థితలయ కారణుండనై వర్తిల్లుదు.6; గావున 
నీ రహస్యంబు నీకు నుపదేశించితి 6 బరమ పావనుండవు6 బరమ 
భక్తి యుక్తుండవుం గి మ్మని చెప్పె; నంత, 113 


* అనగా హరి ఉద్దవునితో ఇలా అన్నాడు--ఆ విధంగా నా 
చేత (పేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక 
అండంగా ఏర్పడ్డాయి. ఆ అండం నుంచి నేను పుట్టాను. అంత 
నా నాభి రంధ్రంలోనుంచి (బ్రహ్మ పుట్టాడు." సముద్రాలు, అరణ్యాలు, 
నదులు, నదములు మొదలైన (ప్రపంచమంతా అతనిచేత నేనే నిర్మింప 
జేశాను. ఆ బ్రహ్మకు నూరేండ్లు నిండిన తర్వాత _ భూమి గంధంలో 
అణగిపోతుంది. గంధం నీటిలో కలుస్తుంది. ఆ. నీరు రసములో లీన 
మవుతుంది. ఆ రసం తేజస్సుయొక్క రూపాన్ని ధరిస్తుంది. ఆ 
తేజస్సు రూపమునందు సంక్రమిస్తుంది. ఆ రూపం వాయువులో 
కలుస్తుంది, ఆ, వాయువు స్సర్శగా మారుతుంది. ఆ స్పర్శ గుణం 
ఆకాశంలో .లయమవుతుంది. ఆ అకాశం శబ్ద తన్మాత్రచే (గ్రహింప 
బడుతుంది. ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి. ఈశ్వరునిలో 
లీనమై. ;9బొశ్వరరూపాన్ని ధరిస్తవి. 


ఏకాదశ స్వ హ్రాంధము 75 


నేను రజస్సు, సత్త్వము, తమస్సు అనే మూడు గుణాలతోకూాడి i 


మూడుమూర్తులు ధరించి సృష్టియొక్క పుట్టుకకూ, ఉనికికీ, నాశ 
నానికీ కారణుడనై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు _ఉపదేశించాను. 
పరమపావనుడవై నావు, పరము. భక్తీ క్తి యుక్తుడవు కావలసింది-- కృష్ణుని 
పలుకులు విని ఉద్దవుడిలా ప్రశ్నించాడు-- 


అ 


“రూపు లేని నీకు రూఢిగా యోగులు 
రూపు నిల్చి నిన్ను రుచిరభక్తి. 
గొల్చి యుండ్రు; వారికోర్కుల ' నిచ్చెద 
'వేమిలాగు? నాకు . నెటుంగంబలుకు 114 


* రూపం. లేని నీకు యోగులు రూఢిగా ఒక. ఆకారాన్ని నిలిపి 


స్టిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. నీవు. వారి కోరిక లెలా 
తీరుస్తావు? నాకు తెలియజేయవలసినది. 


వ 


అని యుద్ధవుం డడిగిన నారాయణుం డిట్లనియె; “నేను సర్వ 


'వర్లంబులకు సమంబైన పూజాప్రకారం బెలీంగించెద; నాచారం 


బునంజేసి యొకటిం బాషాణమృణ్మయదారువులం గల్చించి, నాద 
రూపంబుగా నిల్సికొని కొందణు పూజింతురు; కాంన్య|తనురణ 


“తకాంచన ప్రతిమావిశేషంబు లుత్తమంబు; లిట్లు నా (ప్రతిమా 


రూపంబులందు మద్భావం బుంచి కొల్చినవారికి నేం (బసన్నుం 
డనగుదు; నీ లోకంబున మనుష్యులకు ధ్యానంబు నిలువనేరదు; 
గావునం బ్రతిమావిశేషలబు లనేకంబులు. గలవు; వానియందు 
సౌందర్యసారంబులు మనోహరంబులు నైన రూపంబుల. మనఃప్ర 
సన్నుండనై నే నుండుదు.; గావున దుగ్గార్లవశాయింయగా భావించి 
ధాతాంబరాభరణమాల్యానులేసనంబులను, దివ్యాన్నపానంబులను, 
షోడశోక్త ప్రకారంబుల రాజోపచారంబులను, బాహ్య పూజావిధానం 


76 పోతన భాగవతము 


బుల నాచరించి మత్సంకల్పితంబులై న పదార్హంబులు సమర్పించి, 
నిత్యంబును నాభ్యంతరపూజావిధానంబులం బరితుష్ణునిం జేసి 
దివ్యాంబరాభరణమొల్యశోభితుందును, శంఖచక్ర కిరిచాద్యలంకార 
భూషితుండును, దివ్యమంగళవి[గ్రహుండునుగా౬ దలంచి ధ్యానప 
రవశుండైన యతండు నాయందు గలయు; నుద్ధవా! నీవీ ప్రకా 
రంబు గరిష్పనిష్టాతిశయంబున యోగనిష్టుండవై, బదరికాశ్రమంబు 
"సీర మత్కథితంబైన సాంఖ్యయోగం బంతరంగంబున నిల్పుకొని, 
కలియుగావసాన పర్యంతంబు వర్తింపు'మని యస్పరమేశ్వరుం 
డానతిచ్చిన నుద్ధవుండు నానందభరితాంతరంగుండై తత్పాదారవిం 
.దంబులు హృదయంబునం జేర్చుకొని, పావనంబైన బదరికాశ్రమం 
బునకు నరిగె' నని శుకుందు సరీక్రీన్నరేం|ద్రునకుం జెప్పుటయు. 


* ఉద్దవు డడిగిన ప్రశ్నకు నారాయణు డిలా అన్నాడు. నేను 
అన్ని వర్ణాలకు సమమైన _ పూజాపద్ధతి చెపుతాను. రాతితోగానీ, 
మట్టితోగానీ, కొయ్యతోగానీ తమ ఆచారం ప్రకారం ఒక అకారం 
కల్పించి ఒక వేరు వెట్టి కొందరు పూజిస్తారు. కంచుతోగానీ, సీసం 
తోగానీ, వెండితోగానీ, త చేసిన బొమ్మలు (శేష్ట మైనవి. 
ఈ విధంగా నా ప్రతిరూపాలలో నా భావాన్ని ఉంచి కొలచిన వారికి 
నేను -'ప్రనన్నుడ నవుతాను. 


ఈ లోకంలో మనుషులకు ధ్యానం నిలువదు. కనుక ఎన్నో విధా 
లుగా ఉండే దేవతా[ప్రతిమలలో బాగా అందంగా ఉండే రూపాలలో 
నేను ప్రసన్నుడనై ఉంటాను. కనుక పాలసముద్రంలో పడుకొన్న వానిగా 
భావించి శుభ్రమైన వ్యస్తాలనూ, అభరణాలనూ, పూలదండలనూ, 
మైవూతలనూ అర్చించి దివ్యమైన అన్నపానాలతో షోడశోపచారా 
లతో, రాజోపచారాలతో బాహ్యమైన వూజలు చేసి నా కిష్టమైన 


వీకాదశ స్కంధము 77 
పదార్థాలను సమర్పించి కానీ, లేదా ప్రతి దినమూ మానసిక పూజాపద్హ 
తులతో సంతుష్టి పరచి నన్ను, దివ్యమైన వస్త్రాలతో, భూషణాలతో, 
పూలదండలతో ప్రకాశిస్తూ శంఖము, చక్రము, కిరీటము మొదలైన 
వానితో అలంకృతుడనైన దివ్యమంగళవి[గ్రహునిగా భావించి ధ్యానపరవ 
శుడైన నా భక్తుడు నాయందు కలుస్తాడు, . 


ఉద్దవా! నీవు ఇటువంటి అతి తీవ్రమైన యోగనివ్మృతో బదరికా 
శ్రమం చేరి నేను చెప్పిన సొంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకొని 
కలియుగం చివరి దాకా ఉండు-- అని పరమేశ్వరు. డొనతీయగా ఉద్ధ 
వుడు ఆనందముతో నిండిన మనస్సు కలవాడై కృష్ణుని పాదపద్మాలను 
హృదయాన చేర్చుకొని పవిత్రమైన బదరికాశమానికి వెళ్ళాడు-- అని 
శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. 
క. చెప్పిన విని రాజేంద్రుండు 

సొప్పడ “శీ ,కృమ్ణుకథలు చోద్యము గొంం- 

జెస్పినం దనియదు చిత్తం 

బొప్పంగ మునిచంద్ర! నాకు యోగులు మెచ్చన్‌. 116 


* మునీంద్రుని పలుకులు విని రాజేంద్రుడు- మునిచండద్రా! శ్రీ, 
కృష్ణుని కథలు చాలా అద్భుతంగా ఉన్నవి. యోగులు మెచ్చే విధంగా 
మీరెంత చెప్పినా నేను ఎంత వినినా తనివి తీరడం లేదు, 
తే. అంతటను గృష్టుం డేమయ్యె? నరసిచూడ 
యదువు లెట్టులు వర్తించి రేర్పడంగ 

ద్యారకాసట్టుణం బె వ్విధమున నుండె 

మునివర(శ్రేష్ట! యానతీ ముదముతోడ.' 117 


78 పోతన భాగవతము 

* అనంతరం కృష్ణు డేమైనాడు? యాదవు లెలా ప్రవర్తించారు? 
ద్వారకాపట్టుణం ఏమైంది? మునివర్య! అన్ని విషయాలూ ఆనతీయవ 
లసినది. 


శీకృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుటు 


వ. అనిన రాజునకు శుకుం డిట్లనియె “నట్టు వాసుదేవుం డన్యాయ ప్ర 
వర్తకులగు దుష్టుల సంహరించి, న్యాయప్రవర్తకులగు శిష్టులం బరి: 
పాలనంబుసేస్తి బలరామ సమేతంబుగా ద్వారకానగరంబు వెడ 
లినం గని యాదవులు . దమలోం దాము మదిరాపొనమత్తు లై. 
మత్సరంబున నుత్సాహకలహంబునకున్‌ గమకించి, కరితురగరథ 
పదాతి బలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్దులై, యుద్దంబు 
నకుం జొచ్చి మునిశాపకారణంబున నుత్తుంగంబులయిన తుంగ 
సమూహంబుల బడలుపడంగం బొడుచుచు, (వేయుచుం దాంకున 
ప్పుడు నవియును వజాయుధ _సమానంబులై తొంకిన భండనం 
బునం బడి ఖండంబులై యొరగు కబంధంబులును, వికలంబులై న 
శరీరంబులున్సు విభ్రష్టంబులైన రథంబులును, వికటంబులైన శక 
. టంబులును వ్రాలెడు నశ్వంబులును, (యమొగ్గెడి గజంబులునై, 
య య్యాయోధనంబున . నందటుం బొలియుటకు నగి నగధ 
రుండును రాముండునుం జని చని యంత నీలాంబరుం డొక్క. 
త్రోవం బోయి యోగమార్గంబున ననంతునిం గలసె; న ప్పర 
మేశ్వరుండు మణీయొక మార్గంబునం జని యొక్క నికుంజపుం 
జంబు చాటున విశ్రమించుటం జేసి చరణంబు వేంొక చరణం 
బుమీంద సంఘటించి చంచలంబుగా' వినోదంబు సలుపు సమయం 
బున నొక్క లుబ్దకుందు మృగయార్హంబుగా వచ్చి దిక్కులు నిక్కి 
నిరీక్షించుచురడ, వృక్షంబు చాటున న ప్పరనువురుషుని చరణకమ 


ఏకాదశ స్కంధము 79 


లంబు హరిణకర్షంబు సో నని దానింగని శరంబు కధాసనరిబు - 
నందు సంధానంబు సేసి మేసిన నతండు హాహారవంబునం గదలు 
“చుండ న స్పరమేశ్వరుని 'సన్నిధానంబునకు ఏ వచ్చి జగన్నాథుంగాం 
దెలిసి భయంబున *“మహాపరాధుండను; బాపచిత్తుండను; గుటిల 
ప్రచారుండినని యనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజ 
అధారాసిక్త వదనుండైన, సరోజన్నేత్రుండు' వానిం గరుణించి యి 
ట్లనియె. 'నీ వేల ' జారింబడెదు?. వూర్వజన్మ కర్మంబు లెంత 
వారికైన ననుభావ్యంబులగుం' గాని. యూరకపోవ నేరవు; నీవు నిమి 
త్తమా్రుండ; వింతియ కాని 'యని' వానికిం తెలిసిన వాడును 
“మహాపరాధులై నవా రూరక 'పోవరు; దేవగురు వైష్ణవ ద్రోహులకు . 
నిలువ నెట్టగు నని సవిత్రాంతఃకరణుండై. ప్రాయోప వేశంబునం 
(బాణంబులు వర్ణించి వైకుంఠ పద ప్రాస్పండయ్యె నప్పుడు. 118 


* అప్పుడు రాజుతో శుకుడిలా అన్నాడు- ఆ విధంగా కృష్ణుడు 
అన్యాయపు నడవడిగల దుర్మార్గులను చంపి, న్యాయపు నడవడిగల. 
సన్మార్లులను.. కాపాడి, బలరామునితో . కలిసి ద్వారక నుండి వెళ్ళి ల 
పోగా యాదవులు తమలో తాము మద్యపానం చేసి మత్రిల్లి, ఈర్ష్యతో. న 
' సరదాగా పోట్టాడుకోటం మొదలు పెట్టారు. అది నిజమైన పోట్టాటగా... 
మారింది. ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బంట్లు.. . అన్నింటితో -. 
కూడి అడ్డు లేకుండా సిద్ధమై యుద్ధం మొదలు పెట్టారు. మునిశాపం .. 
కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగబెత్తాలతో అలసిపోయేలా ' కొట్టు. 
కుంటూ బాదుకొంటూ వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలతో 
ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్దం. చేశారు. రణరం 
. గమంతా ముక్కలు. ముక్కలై చెదరిన 'మొండెములతో, వికలమైన 
దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన. గుర్రాలతో, వాలిన. ఏనుగులతో 


80 పోతన భాగవతము 


నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయినారు. 
ఇదంతా చూచి . నవ్వుకుంటూ కృష్ణుడూ, బలరాముడూ అలా అలా 
వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్లిన తర్వాత బలరాముడు. ఒక్కడూ 
ఒక మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వ 
రుడైన కృష్ణుడు.మరోమార్గంలో వెళ్ళి గుబురుగా ఉన్న ఒక పొదచాటున 
పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఒక కాలుమీద మరొకకాలు వెట్టి 
ఆడిస్తూ ఉండగా ఒక బోయవాడు వేటకు వచ్చి దిక్కులన్నీ నిక్కి 
చూస్తూ ఉంటే చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు 
లేడిచెవి లాగా . కన్పించింది. వాడు వెంటనే అంబులపొదినుంచి బాణం 
తీసి విల్లెక్కు పెట్టి గురిచూచి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు 
“హాహా” అని అరిచాడు. వాడు దగ్గరకు వచ్చి చూచి. జగదీశ్వరుడైన 
కృష్ణుడని తెలుసుకొని భయంతో- “అవరాధం చేశాను. పాపాత్ముణ్లి, 
వక్రబుద్దిని” అని పలు విధాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ 
ఉంకే- వానిని చూచి దయతో కృమ్ణుడిలా అన్నాడు. నీ వెందుకు 
దుఃఖిస్తావు? పూర్వజన్మ కర్మల అనుభవాలు ఎవరికైనా తప్పవు, 
వాటి .ఫరితా లూరకపోవు. నీవు నిమిత్తమాత్రుడివి. ఇంతే - అని 
వానికి తెలియజేసినా వాడు - ఇంత పెద్ద తప్పుచేసిన వాడు ఊరక 
పోగూడదు. దైవానికీ, గురువులకూ, వైష్ణవులకూ ద్రోహం చేసినవాడు 
ధరణిపై నిలువరాదు- అని పవిత్రమైన మనస్సుతో _ నిరాహారదీక్ష చేసి 
(ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు. 


క, దారుకుండు గనియె నంతటం 
జారు నిరూఢావధాను సర్వజ్ఞ హరిన్‌ 
మేరునగధీరు దనుజ వి 
దారుని నేకొంతసరునిం దద్దయు నెమ్మిన్‌. 1189 


వీకాదశ స్కంధము 81 


* ఆ సమయంలో రథసారథి యైన దారుకుడు వచ్చి. సర్వజ్ఞుడూ, 
మేరు వర్వతధీరుడూ, దనుజ సంహారుడూ అయిన కృష్ణుడు ఒంటరిగా 
ఉండటం చూచాడు, ' 


“వ. కని యత్యంతభయభక్తి తాత్సర్యంబుల ముకుళితకరకమలుండై 
= యిట్లనియె. మలి 20 


ఈ అలా చూచి మిక్కిలి భయంతో, భక్తితో, చేతులు జోడించి 
దారుకుడు ఇలా అన్నాడు. 
తే. “నిన్నుం జూడని కన్నులు నిష్పలములు 
నిన్ను నొడువని జిహ్వా దా నీరసంబు 
నిన్ను6 గానని దినములు నింద్యములగు. 
గన్నులను జూచి మమ్మును గారవింపు.” 121 


3 అట 
స్వామీ! నిన్ను జూడని కన్నులు నిష్టలాలు. నిన్ను వర్తించని 
నాల్క నీరస మైనది. నిన్ను కనుగొనని దినాలు నిందింపదగినవి. నీ 
కన్నులెత్తి మమ్ము దయతో చూడు. 


వ. అనుచు నా దారుకుండు నిర్వేదనసరుండై యిట్లుని విన్నవించె 
యాదవసము ద్రం బడంగె; బంధుగురుమిత్రజనంబు లక్కడక్క డం 
బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?' 
నని పలుకు నవసరంబున దివ్యాయుధంబులును, దివ్యరథరథ్యం 
బులు నంతర్జానంబు నొంది; నారాయణుండు వానితో “నక్రూరవి 
దురులకు నీ వృత్తాంతం బంతయుం జెప్పుము; సవ్యసాచిం గని స్త్రీ 
బాల గురువృద్ధజనంబుల 6 గరిపురంబునకుం గొని చను మనుము; 
పొమ్మనినవాండును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరం 

బుగాం జౌప్పె! నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణ 

7 | 


82 పోతన భాగవతము 


జలంబై. మునింగె; నంత నెవ్వరికిం. జనరాకయుండె; నప్పరమే 
. శ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై. వెడలి నార 
దాది మునిగణంబులును, (బ్రహ్మరుద్రాదిదేవతలును, జయజయ 
శబ్దంబుల తోడంగదలిరా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్ర 
హంబు ' జలధిప్రాంతంబున జగన్నాథస్వరూపంటై యుండె' నని. 
శుకుందు పర్మీక్షిన్న రేంద్రునకుం జెప్పెనని చెప్పి. 122 


* అంటూ దారుకుడు దుఃఖంతో ఇలా. విన్నవించాడు-. సము 
(ద్రమంత యాదవసమూహం నశించింది. బంధువులూ, గురువులూ, 
మిత్రులూ మిగిలిన 'వారు అటూ: ఇటూ 'ఇెల్లెచెదరై' పోయారు, ద్వార 
_ కకుపోయి మిత్రులతో ఏమి వెప్ఫేది?. అన: అధటుండగానే శ్రీ కృష్ణుని 
| దిన్యమైన ఆయుధాలూ, గుర్రొలూ ' “మాయమైనవి. నారాయణుడు 
| దారుకునితో--అక్రూరునికీ విదురునికీ జరిగిందంతా చెప్పు. (స్త్రీలనూ, 
పిల్లలనూ, 'పెద్దవాళ్ళనూ, ముసలివాళ్ళనూ హస్తినాపురానికి తీసుకొని 
. వెళ్ళమని, అర్జునుడితో చెప్పు. వెళ్ళు అన్నాడు, దారుకుడు ' తరిగి వెళ్ళి 
కృష్ణుని. మాటలు వివరంగా అందరికీ. చెప్పాడు. ఆయన చెప్పినట్లు 
చేసినంతలో . ద్వారకానగరం పరిపూర్ణ జలాలలో మునిగిపోయింది. ఎవరికీ 
హరా వీలులేని స్తితికి వు 


. అవ్పుడు: పరమేశ ్వరుడైన కృష్ణుడు నూరుకోట్ల సూర్యుల: దివ్యతేజ 
స్సుతో వెడలి నారదుడు మొదలైన మునుల సముదాయమూ, (బ్రహ్మ, 
రుద్రుడు . మొదలయిన దేవతలూ, జయజయ నినాదాలతో తోడురాగా 
తన స్థానానికి 'వెళ్ళిపోయినాడు. ఆ నారాయణుని మూర్తి సముద్ర 
ప్రాంతంలో జగన్నాథుని రూపంతో ఉంది అని శుకుడు పరీక్షిత్తునకు 
చెప్పాడు. ' | 
క, . ఈ కథ విన్నను వ్రాసిన. 

బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం 


ఏకాదశ నృంధము.. 83 


జేకొని' యాయువు ఘనుండై 
లోకములో నుండు నరుండు లోకులు వొగడన్‌. 123 


* క వస ల ప్రమాతా సిరిసంపదలూూ, కీర్తీ, 
అదృష్టమూ .కలిగి దీర్దాయువుతో లోకులు సరగ గొప్పవారై (ప్రకా 
శిస్తారు. 


చ. నగు మొగమున్‌' సుమధ్యమును నల్లని మేనును లచ్చి కాటన్‌. 

: ట్ర నురమున్‌' మహాభుజము. ' లంచితకుండలకర్ల ముల్‌. మదే 
స్‌ భగతియు నీలవేణీయుల. గృపారసదృష్టియు ౯ గల్లు వెన్ను. డి. 
మమ్ము బొడసూవుంగాతం వ. విచ్చినప్పుడున్‌. 


క నవ్వు ముఖమూ, చక్కని. నడుమూ నల్లని దేహమూ, 
లక్ష్మీదేవికి నివాసమైన నక్షమూ,'. పెద్ద బాహవులూ, అందమైన 
. కుండలాలుగల చెవులూ, గజగనునమూ, నల్లని జుట్టూ, దయారసం 
చిందే చూపూ, గలిగిన విష్ణుమూర్తి నేను. కనులు మూసినప్పుడూ, 
న. టు 


క్క 'రాజీవసద్భశనయన! వి 
| రాజితసుగుణా! విదేహరాజవినుత! వి 
(బ్రాజితకీర్తి సుధానృత 
రాజీవభనాండభాండ! రఘుకులతిలకా! 125 


*. పద్మములవంటి కన్నులు గలవాడా! ప్రకాశించే. సుగుణాలు 
గలవాడా! జనకునిచే పొగడబడినవాడా! ప్రకాశించే కీర్తి అనే అమృ 
తంతో ఆవరించబడిన (బహ్మాండభాండం గలవాడా!  రఘువంశానికి 
తిలకం నంటివాడా! 


84 


మాలిని, 


పోతన భాగవతము. 
కి po! i! 
ధరణీదుహిళ్ళరంతా! see: 
నిరుసనునయవంతా! విర్ణరారాతిహంతా! ' 
గురుబుధసుఖకర్తా! -కోసలక్షోణిభర్తా! .. 
సురభయపరిహర్తా!. 'సూరిచేతోనిహర్తా! 126 


* భూపు త్రి-సీతతో Sobel ధర్మమార్గాన్ని అనుస 


రించి చరించువాడా! . సాటిలేని నీతిగలవాడా! _ దేవతలశత్రువులను 
చం సేవాడా! గురువులకూ పండితులకూ. సుఖము కలిగించేవాడా! కోస 
లరాజా! దేవతల భయమును పోగొక్సేనాడా! చరద ళుళన్యాల లలో 
విహరించేవాడా! 


గద్యము, 


ఇది శ్రీ పరమేశ్వరకరుణోకలితకవితావిచిత్ర కేసనమంత్రిపుత 
సహజ పాండిత్య పోతనామాత్యప్రియశిష్య వెలిగందల నారయ 
నామధేయప్రణీతంబై న | శ్రీమహాభాగవతం .బను మహాపురాణంబు 
నందుం గృష్ణుండు భూభారంబు వాపి యాదవుల కన్యోన్య వైరా 
నుబంధంబు.గల్చించి, వారల హతంబు గావించుటయు, విదేహార్హ 
భసంవాదంబును, నారాయణమునిచరిత్రంబున్తు నాలుగు యుగం 
బుల హారి నాలుగు వర్లంబులై వర్తించుటయు, (బ్రహ్మాది. దేవ. 
తలు ద్వారకానగరంబునకుం జని' కృష్ణుం బ్రార్లించి నిజపదంబు 
నకు రమ్మనుటయు, నవధూతయదుసంవాదంబును, నుద్ధవు 
నకుం గృష్టుం డనేకవిధంబులైన యుపాఖ్యానంబు లెటింగించు 
టయు నారాయణప్రకారం బంతయు దారుకుం డెణీంగి వచ్చి 
ద్వారకానివాసులకుం. జెస్పుటయు6 గృష్ట్ణుండు దన దివ్యతేజం 
బుతోం బరమాత్మం గూడుటయు నను కథలు గల యేకాదశస్కం 
ధము, 127 


* ఇది పరమేశ్వరుని దయచేత లభించిన విచిత్రమైన కవిత్వము 


కలవాడూ, కేసనమం|త్రి కుమారుడూ, సహజపొండిత్యుడూ అయిన 


ఏకాదశ స్కంధము 685 


పోతనామాత్యుని ప్రియశిష్యుడు వెలిగందల నారయ్య అను పేరుగల వానిచే 
రచించబడిన శ్రీ, మహాభాగవతమనే పురాణంలో కృష్ణుడు భూభారం 
పోగొట్టి యాదవులకు పరస్పరశత్రుత్వం కల్పించి వాళ్ళను నాశనం 
చేయటం, విదేహ బుషభసంవాదం, నారాయణమునిచరిత్ర, నాలుగు 
యుగాలలో హరి నాలుగువర్ణాలై వర్తించటం, బ్రహ్మ మొదలైన దేవతలు 
ద్వారకానగరానికి వెళ్ళి కృష్ణుని ్రార్హించి తనస్థానానికి రమ్మనటం, 
అవధూతయదుసంవాదం, ఉద్దవునకు కృష్ణుడు పలు విధాలైన ఉపాఖ్యా 
నాలు తెలపటం, కృష్ణుడి విషయమంతా తెలుసుకొని దారుకుడు వచ్చి 
- ద్వారకలోని వారికి చెప్పటం, కృష్ణుడు తన తేజస్సుతో పరమాత్మను 
కలవటం--' అనే కథలు గల పదకొండో స్కంధం. 


పోతన భాగవతము 
ద్వాదశస్కంధం 


పోతన భాగవతము 
ద్వాదశస్క్రధము 


శ్రీ మరుదశనపతిశయన! 
కామిత మునిరాజ యోగి కల్పద్రుమ! యు 
కి 
ద్దామ! ఘనజనకవరన్ఫప్‌ 
జొమోతృవ'రేశ! రామచంద్రమహీశా! 1 


* వాయుభక్షణం చేసే సర్చకులానికి సర్వాధిపతి అయిన ఆదిశేషు 
నివైని పవ్వళించేవాడా!' కోరికలతో ఆశ్రయించిన మునులకు, రాజులకు, 
యోగులకు కోరికలు తీర్చే. కల్పవృక్షం వంటి వాడా! ఉన్నతోన్నతుడా! 
ఘనుడై న జనకమహారాజు ' మొక్క అల్లుం[డ్రలో ఘనత వహించినవాడా! 
రామచంద్రభూనేతా! 


వ. మహనీయగుణగరిష్థలగు న మ్ముని(శ్రేష్ణులకు నిఖిలప్పురాణవ్యాఖ్యాన 
వైఖరీ సమేతుండైన సూతుం డిట్టనియె; నట్టు పర్మక్షిన్న రేంద్రు. 
నకు శుకయోగీంద్రుందు వాసుదేవ నిర్యాణ పర్యంతంబు6దజ్ఞన్మ 
కర్మంబులు సెప్పిన విని సంతసంబంది య న్నరపాలప్పంగవుండు 
“మహాత్మా, నారాయణ కథా ప్రపంచంబును, దద్గుణంబులును, 
నాచారవిధియును జీవాత్మభేదంబును, హరిపూజూవిధానంబును, 
జ్ఞానమోగప్రకారంబు నమ మొదలైనవి యెణీంగించి విజ్ఞానవం. 

. తుంగా6 జేసి మన్నించితి; వింక భావికార్యంబు లన్నియు టిం 
గింపు మనిన శుకుండు రాజున కిట్లనియె, 2 


క గొప్పగుణాలు కలిగి గొప్పవారయిన ఆ మునివర్యులకు సర్వ 
పురాణాలను వివరించి చెప్పే సామర్ధ్యంగల సూతుడు విధంగా 
చెప్పాడు-అ విధంగా పరీక్షిన్మహారాజుకు శుకమహాయోగి శ్రీకృష్ణుడు. 
అవతారం ముగించేవరకు జరిగిన జన్మకర్మలు చెప్పగా విని, గం 
పొంది “మహాత్మా! నారాయణుని కథలను, అతని గుణాలను, 
ఆచారవిధులను, జీవాత్మభేదొన్ని, హరిని పూజించవలసిన విధానాన్ని, 
జ్ఞానయోగ విధానాన్ని, ఇంకా ఇటువంటివాటి నెన్నింటినో చెప్పి నాకు 
విజ్ఞానం కలిగించావు. ఆదరించావు. ఇంక భవిష్యత్తులో జరగబోయే 


రికి 


పోతన భాగవతము 


వాటిని కూడా, తెరలియజెప్పు” అని... మహారాజు. కోరాడు, శుకమహర్షి 


యీావిధంగా చెప్పడం: మొదలు పెట్టాడు. 


శుకయోగి CT ప్‌ ఈ జెప్పుటు 
నరవర! యీ ప్రశ్నమునకు =. 
సరి సెప్పంగ రాదు; నేను సామర్హ్యముచే6 
బరికించి నీకు. జౌప్పెదం 
గర మొప్పంగ భావికాలగతులన్‌' వరుసన్‌. 3 


* ఓ రాజవర్యా! నీవు అడిగిన యో (పశకు సమాధానం సరిగా 
ధీ GE 


చెప్పడం సాధ్యం కాదు. అయినా, "నేను నా సమర్హతతో దర్శించి 
తగినట్టుగా భావికాలగతులను నీకు వరుసగా వెల్లడిస్తాను. 


వం 


అందు రాజులప్రకారం బెటింగించెద; బృహద్రభునకుం బురంజ 
యుండు పుట్టు; వానికి శునకుం డనెడివాయడు మం|త్రియై పురంజ 
యునిం జంపి తా' రాజ్యం బేలు చుండు; నంత€ గొంతకాలంబున 


కతనికిం గుమారుం డుదయించిన వానికి6 బ్రద్యోతననామం బిడి 
పట్టంబుగట్టు; నా భూభుజునకు విశాఖరూపుం  డుదయింపంగలం; 


డోళనికి నందివర్హనుండు జన్మించు; నీ యేవురు నూటముప్పది 
యెనిమిది సంవత్సరములు వసుంధరాపరిపాలనంబునం బెంపు దడ 
యుదురు! తదనంతరంబ గిశునాగుండను పార్లివుం డుదయించు; 
నా మూర్తాభిషిక్తునకుం .గాకవర్జుండు, నా రాజన్యునకు శ్షేను 
వర్ము6 డుదయింప6గలం; డా పృథీ (పతికి తేత్రజ్ఞుం; డతనికి 
విధిసారుండును, విధిసారున కజాతశ[త్రుండు, నా భూపాలునకు 
దర్భకుండును, దర్భకునికి నజయుందు, నతనికి నందివర్హనుండు, 
నతనికి మహానందియు ననంగల శైశునాగులు పదుంధడ్రు నరపా 
లకు లుద్భవించి షష్ట్యుత్తర త్రిశతి హాయనంబులు గలికొలంబున 
ధరాతలం బేలుదు; రంతట మహానందికి శూద్ర, స్త్రీగర్భంబున నతి 
బలశాలి యయిన మహాపద్మవతి యగు నందనుం డుదయించు; 
నతనితో క్ష్యత్రియనంశం బడంగిపోంగల; దా సమయంబున నరస 
తులు శూద్రప్రాయులై ధర్మవిరహితులై తిరుగుచుండ మహాపద్ము 
నకు సుమాల్యుం డాదిగాయగల యెనదుం(డ్రు కుమారు లుదయించె 
దరు; వారు నూయుసంవత్సరంబులు క్షోణీతలం బేలెద; రంతట. 


ద్వాదశ స గంధము. 89. 


గార్ముకుందు మొదలుగా 'రాజనవకంబు నందాఖ్యలం జనియించు 
నొ నవనందుల నొక భూసురోత్తముం డున్మూలనంబు సేయు? 
నప్పుడు వారు లేమిని మౌర్యులు గొంతకాలం చీ జగతి తలంబు 
నేలుదు?. ర త్తజి నా భూదేవుండు చంద్రగుప్తం డనువానిం దన 
రాజ్యుంబందు ' నభిషిక్తుంగా (౬ జేయంగలం; డంత నాచంద్ర గుస్త. 
నకు వారిసారుండును, వానికి నశోకవర్హనుండు, నళనికి సుయ 
శస్సును, వానికి సంయుతు6, డద్ముపోనీయునకు శారిశూకుం, 
డతనికి సోమశర్ముండు, వానికి శతధన్యుండు, న వ్వీరులకు బ్బహ 
(దథుండు నుదయించెదరు; సౌర్యులతో 6 జేరిన యా పదుగు... 
రును సప్పత్రింశదుత్తర శతాబ్దంబులు నిష్తంటకంబుగా భూప 
రిపొలనంబు సేసెద; రా సమయంబున బృహాద్రథుని సేనాపతి 
“యగు పుష పమిత్రుయడు, శుంగాన్వయ ఎ డతని వధించి రాజ్యంబు 
గైకొను; నతనికి నగ్నిమిత్రుం డను నరపతి బుట్టుంగలవా6; డాత 
నికి నుజ్యేష్ణుండు, సుజ్యేష్థునకు వసుమిత్రుండు, తనికి భద్రకుం 
డును, భద్రకునకు6 బుళిందుండు, నా శనూరునకు ఘోషుండును, 
వానికి వజమిత్రుండును, నతనికి భాగవతుండును, వానికి దేదభూ 
తియు నుద్భవించెద; రీ శుంగులు. పదుండ్రును. ద్వాదశోత్తరశత 
హాయనంబు లుర్వీ. పతు లయ్యెద; రంతమీ(6దట - శుంగకులసంజా 
తుండైన దేవభూతిని గణ్వామాత్యుండగు వసుదేవుం డనువా6ందు 
చధియించి, రాజ్యం బేలు; వానికి భూమిత్రుండు, న మ్మహాను 
భావునకు నారాయణుండును. గలిగెదరు; కణ్వవంశజులై న వీరలు 
మున్నూటనలువదేను సంవత్సరంబులు మేదినీతలం బేలుదురు; 
మంథీయును, 4 


* వాటిలో ముందుగా రాజుల గురించి చెబుతాను. బృహ(దథుడు 
అనే రాజుకు పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడనే అమాత్యు 
డుంటాడు. అతడు పురంజయుని “Is తానే గద్దె నెక్కి రాజ్యం 
పరిపొలిస్తుంటాడు. అతనికి కొంతకాలానికి. ఓక. కొడుకు పుడతాడు, 
వొడికి ప్రద్యోతుడని పేరు పెట్టి Met కట్టబెడతాడు. Ca 
విశాఖరూపుడు, అతనికి నందివర్ణనుడు పుడతారు. ఈ రాజు లైదు 
గురు నూటము ఫ్రె య్యెనిమిది సరవత్సరాలు భూమిని పరిపాఠించి “వృద్ది 
చెందుతారు. ఆతరువాత గిశునాగుడు అనే రాజు జస్మిన్తా సొడు. అత 
నికి కాకవర్ణుడు కొడు కవుతాడు. ఆ కాకవర్దుని కొడుకు క్రేదువర్దుడు. 


90 పోతన భాగవతము. . 


శ్షేమవర్షమవోరాజుకు శ్షేత్రజ్ఞుడు పుత్రుడు. ఆతనికి విధిసారుడు, అత 

నికి అజాతశత్రుదుు అతనికి దర్భకుడు,. అతనికి అజయుడు, అతనికి 

నందివర్హనుడు, అతనికి మహానంది ఉదయిస్తారు. 2 శునాగులు అన్న 

వేరుతో ప్రసిద్దు లయిన యీ పదిమంది . మహారాజులు కలికాలంలో 
రా 

మూడువందల అరవై యేళ్లు అవిచ్చిన్నంగా అవనీపాలన చేస్తారు... 


ఆ పిమ్మట మహానందికి శూద్రవనిత కడుపున. మహాపద్ముడు 
పుడతాడు. అతడు మహాబలనంతు డవుతాడు. అయినప్పటికీ, “అతనితో 
క్షత్రియవంశం అంతరించిపోతుంది. ఆ సమయంలో .రాజులు శూద్ర 
(పాయు లైపోతారు; ధర్మహీను ₹పోతారు. మహాపద్మునికి సుమాల్యుడు 
మొదలయిన తనయులు ఎనమండుగురు కలుగుతారు, చంద సంచ 
తృరాల పాటు. వారి పరిపొలన సాగుతుంది, ఆ పిమ్మట కారు కుడు 
మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారికి నవనందు అని 
వ్యవహారం. ఆ నవనందులను ఒక అవనీసుర (శ్రేష్టుడు అంతరింపజేస్తాడు, 
నందులు లేకపోవడంచేత కొంతకాలంపాటు మౌర్యులు పరిపాలన చేస్తారు. 


ముందు చెప్పిన అవనీసుర(శేష్టుడు చందద్రగుప్తనికి అభిషేకం చేసి 
రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునిక 'వారిసారుడు ఆవిర్భవిస్తాడు, 
"క్రమంగా వారిసారుని కొడుకు అశొకవర్ణనుడు, అతని తనయుడు సుయ 
శస్సు, వాని సుతుడు సంయుతుడు, అతని నందనుడు శాలిశూకుడు, 
- వాని పుత్రుడు సోమశర్ముడు, వాని తనూభవుడు శతధన్వుడు, వాని 
-. కొమరుడు బృహద్రథుడు వరుసగా రాజు లవుతారు. మౌర్యునితో కలిసి 
ఆ పదిమంది రాజులు మొత్తంమాద నూటముస్థయ్యేడు సంవత్సరాలు 
నిరాఘాటంగా రాజ్యపాలన చేస్తారు. ఆ సమయంలో బృహద్రథుని 
... సైన్యాధినేత శుంగవంశజుడయిన పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని 
 అవహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు వుట్టి రాజవుతాడు. అతని తరు 
వాత సుజ్యేష్టుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, 
స(జమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరుసగా తవు తం|డినుంచి 
సంక్రమించిన రాజ్యాన్ని తాము (గ్రహించి పరిపాలిస్తారు, పైని చెప్పేన 
పదిమంది శుంగులు నూటపన్నెండు సంవత్సరాలు రాచరికం నిలువుకుం 
టారు. శుంగవంశజులలో చివరినా డయిన  చేవభూతిని కణ్యమంత్రి 
అయిన వసుదేవుడు వధించి తానే రోజ్యాధిపతి "అవుతాడు, అతనికి 
భూమిత్రుడనే పుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభావునికి నారాయణు 


ద్వాదశ స్వంధము నే 01 


డనే కొడుకుపుడతొడు. కణ్యవంశస్టులు మొత్తంమాద మూడువందల 
నలరత “సంప్రత్ళరాలు వ్రభువులై పరిపాలన చేస్తారు. 


క. చతురత నీ క్రితి నేరియు' 
వుతిమోహము విడువలేక మానవనాథుల్‌ 
సతతము దమ కీ.కాలం a 
బతిచంచల మగుట నెటు6గరయ్య మహాత్మా! “ఫ్‌. 


* వారు ఎంతో నేర్పుతో ఈ భూమిని పరిపాలిస్తారు. అయి. 
నప్పటికీ, తమ అంతరంగంలోని'' మోహం తొలగించుకో లేరు: . కాలం 
- మిక్కిలి చంచలమైన. దన్న సత్యాన్ని తెలుసుకోలేరు మహాత్మా! 


క, నరపతులమహిమ. నంతయు 
నురగాధివు(డైన నొడువ నోపందు;. ధాత్రిం 
జిరకాల మేలి యిందే . 
పరువడి నడంగుదురు 'వారు భ్రాంతులు నగుచున్‌, 6 


«9 రాజుల గొప్పతనాన్ని సమగ్రంగా 'వెయ్యితలలుగల ఆదిశేషు 
| డైనా చెప్పలేడు, వారు చాలాకాలం. భూమి నేలుతారు. అయినొ, 
కిక యొ భూమిలోనే అణగిపోతారు. 


కు గజతురగాది,శ్రీలను 
నిజ మని నమ్మంగరాదు; . నిత్యమును హరిన్‌. 


గజిబిజి లేక తలంచిన 1 
'సుజనులకును నతనియందు(€ జొరంగా వచ్చున్‌, 7 


* గుట్బములు, ఏనుగులు మొదలయిన సంపదలు శాశ్వతమని 
నమ్మరాదు. ప్రశాంత హృదయంతో నిరంతరం హరిని స్మరించే * సుజు 
నులు అతని యందే చేరుకుంటారు. 


వ.  మజశీయు(6 గణ్యదంశజుండగు సుశర్ముండను రా జుదయించిన 
వాని హింసించి తద్భృత్యుండంధ్రజాతీయుం డయిన వృషలుం, 
డధర్మమార్గవర్తియై, వసుమతీచక్రం బవక్రుండై యేలునంత వాని 
యనుజుండు కృ్ణుం డనువా6డు రాజై నిలుచు; నా మహామూంర్తికి 


92 


పోతన భాగవతము 


'శాంతకర్ణుండును, వానికి6 _ బౌర్హమాసుండును, వానికి . లంబోద 
' రుండున్కు వానికి శిబిలకుండు, నతనికి 'మేఘస్య్యాతియు, వానికి 


దండమానుండును, వానికి హాలేయుం డగు నరిష్టకర్మయు, నత 
నికి. బురీష సేతుండును, వానికి సునందనుండున్తు నా రాజు 


- శేఖరునకు చృకుండున్ను ' వృకునకు ' జటాపుండును జటాపు 


నకు శివస్వాతియు, నా భూమీశునకు గోముతియునుు వానికి 
బురీమంతుండు,  నతనికి దేవశీరుండును, వానికి శివస్సంధుం 


దును నతనికి యజ్ఞశీలుండు, సొ భవ్యునకు (శ్రుతస్స_ందుండు, 


నొనిక్రి ' యజ్ఞ శత్తురండు, వానికి విజయుం, డ . వ్విజయునికి€ 


_'ఉంధ్రబీజుం, డతనికి. సులోముధియు నిట్లు వెక్కం ద్రుదయించి 


నన్నూటయే.బదియాజుహాయనంబులు ధౌత్రిం బాఠించెద; రంత 


నాభీరు లేడ్యురు గర్హభులు _పదుండ్రు, గంకదంశజులు పదా 


యుగుర్కు మేదినీభరంబు వ. రటమీ6ద యవను 
లెనదుం(డ్రు, బర్చరులు పదునల్లురు, దేశాధీశులై - యేలెదరు; 
మఠీయుం బదుమువ్వురు. గురుండులును, బదునొకండ్రు మౌను 
లును వేయుందొమ్మన్నూటతొమ్మిది. హాయనంబులు గర్వాంధు 
అయి యేలెద; రటమీ6ద. నా మౌనవంశజు లగుపదునొకం[డ్రు త్రిశ. 
తయుతంబై న వత్సరంబులు మత్సరంబున. నేలెద; రాసదుయంబు, 


.గైలికిలు “కను ' యవనులు భూప్‌తు లగుదు; రంత భూతనం 


దుండు నవభంగిరుండు శిశునందుండు 6 .దద్భాంతయగు యశో. 


నందుండుC (బ్రవీరకుండు వీరలు వీరులై షృడుత్తరశతహాయనంబు 


లేలెద; రంత - నా .రాజులకు€ బదుమువ్వురు. కుమారు లుద 
యిరచి యందు .నార్గురు బాహ్లీకదేశాధినతు అయ్యెదరు; కడదు. 
యేడ్వురును గోసలాధెపతు లయ్యేద; రంత వైదూర్యపతులు నిష 
ధాధి పతులై యుండెదరు; పురంజయుండు మగధ దేశాధిపతియై 


పుట్టి పుళింద యదుము ద్రదేశవాసులగు. హీనజాతిజనులు బ్రహ్మ 


జ్ఞాన హీనులై హరిభక్తి విరహితులై యుండ, 'నారికీ భర్మోపదేశంబు 
సే నారాయణభ సక్తి నిత్యంబు నుండునట్టుగా ౬ జేసి, బలపరా క్ర 
మవంతులైన క్షీత్తిరియవంశంబు అడంచ్చి,. పద్మావతీనగర పరిపాల 
కుండై యాగంగాప్రయాగపర్యంతం బగు - భూమి -నేలంగలండు; 
శూ|ద్రప్రాయులగు రాజులును వ్రాత్యులును, బాషండులు నగు 
విప్రులును గలిగి సౌర్నాష్ట్రావంత్యా భీరార్చుదమూళవదేశాధిపతు 


-లఅయ్యెదరు; సింధుతీరంబులC జంద్రభాగాప్రాంతంబులర, గాశ్మీర 


ద్వాదశ స్కంధము + న | వ 93 
మండలంబున మేధాహీనులై మ్లేచ్చాకారులగు రాజులు భూభాగం 
జీలుచు, ధర్మసత్యదయాహీనులె, క్రోధమాత్సర్యంబుల, స్త్ర బా! 
లగోద్విజాతుల వధియింప రోయక, పరధనపర 'స్త్రేపరులై,. రజ, 
స్తమోగుణరతులై, యల్బజీవులై, యల్బబలులై ' హరిచరణారవింద 
మకరందరసొస్వోదులు గాక తమలో నన్ఫోన్యచై రాను బంధులై 
సంగ్రామరంగంబుల పాతు లయ్యెద; రా: సదముయంబున6 బ్రజలు 
ప oe ననుసరించి. 'యుడెదరు,..౯ హు. రి 


* ఆ పిన్ముటి. విషయం విను. న "కద్వచంశంలో సుక కర్ముడనే 
రాజు పుడతాడు. కొని, అతనికి ' భృత్యు.' డయిన 'అంధ్ర ధజాతీయుడు. 
వృషలు డనేవాడు అతనిని వధిస్తాడు.. ' అధర్మ మార్గంలో. సం ంచరిన్తూ 
ఆ రాజ్యాన్ని అవ(క్రవి[క్రదుంతో పరిపాలిస్తాడు. అతన తరువాత," అతని. 
తమ్ముడు కృష్ణుడు రాజవ్లతాడు. ఆ ' తరువాత, శాంతకర్ణుడు,. "ష్లైర్లమూ. 
సుడు, లంబోదరుడు, శిచిలకుడు, “మేఘసా సతి, దీండమొనుడు, త 
యుడైన అరిష్ట కర్మ, తిలకుడు,. పురీషే సేతుడు; సునరదేనుడుు . వృకుడు, 
జటాపుడు, శివస్వాతి, అరిందముడు, "గోమతి, “పరీముంతుడు, గ 
రుడు, గివస్మందుడు, యజ్ఞ గీలుడు, శ్రుతస్కంధుడు,.. యజ్ఞ శత్రుడు | 

జయుడు, చంద్రదీజుడు, సులోమధీ అనే. రాజులు వైతృకంగా' వచ్చిన 
Suge స. అనుభవిస్తారు. వారందరూ. పరిపారించిన. 
కొలం శతం లత భల 1 సంత రాలు. seg? 


ఆ. Ses సతు గర్హభవంశజులు ల. 
కంకవంశజులు . పదహారుగురు భూభారాన్ని. ధరించి పరిషారిస్తారు. ఆ. 
తరువాత ఎనిమిది మంది యవనులు, పదునలుగురు బర్భరుత ప్రభువు. 
అవుతారు... ఆ పిమ్మట గురుండులు పదముగ్గురు, . ద కనులు పద: 
కొండువుంది గర్వంతో కన్నూ మిస కొనకుండా పంద్‌ దొమ్మిదివందల 
తొమ్మిది సంవత్సరాలు పరిపాలన సాగిస్తారు. ఆ పమ్ముట దౌనవం 
శంలో పుట్టిన పదకొండువుంది మూడువందల లి పొటు 
మత్సరగస్తులై పరిపాలన సాగిస్తారు. అదే సమయంలో కైలికిలులు 
అనే యవనులు అవనీపాలకు లవుతారు. ఆ తరువాత భూతనందుడు, 
నవభంగిరుడు, గిశునందుడు, అతని తమ్ముడయిన యశ్‌ శోనందుడు, (ప్రవ 
రకుడు అనేవారు వీరులై నూటారు. సంవత్సరాలు పాలకు అవుతారు. 


ఇగ 


ఆ రాజులకు పదముగ్గురు కొడుకులు పుడతారు, దారిలొ ఆరుగురు 
ళ్‌ 


94 క పోతన భాగవతము 


బాహ్లికదేశానికి అధిపతు అవుతారు. మిగిలిన యేడుగురు .కోసల దేశానికి 
అధిపీతు లవుతారు. . ' : 
అప్పుడు వె డూర్యసతులు 'నీషధదేశానికి అధిశ శ్వరు - అవుతారు. 

పురంజయుడు మగధ దేశ ప్రభువుగా ప్రభవిస్తోడు. పుళిందులూ, యదు వం 
శస్థులూ, నాధ్రరకీరంలా అయిన హీనజాతి జనులు (బహ్మజ్ఞానహీనులూ, 
హరీభక్తి విహీనులూ కాగా వారికి ధర్మాన్ని ఉపదేశించి నారాయణుని పట్ట. 
భక్తి తాత్సర్యం కలుగజేస్తాడు. శక్తి శౌార్యసమన్వితు లయిన త్షత్రియుల 
వంశాలను' తొక్కి పెట్టే పద్మావతీనగరం రాజధానిగా చేసుకొని. ౪ గంగ. 
నుంచి ప్రయాగ వరకు గల భుమిని పరిపాఠిస్తాడు.. . 


శూద్రప్రాయులైన రాజులు, (వ్రాత్యులు నాస్తి కులు అయిన బ్రాహ్మ 
ణులు సౌరాష్ట్రమూ, అవంతీ, ఆభీరమూ, Mat మాళవమూ, 
అనే దేశాలకు అధిపతు లవుతారు. సింధుతీరంలోనూ, చంద్రభాగ పరిన 
రాలలోనూ, కాశ్మీర దేశంలో నూ మ్లేచ్చాకారు అయిన రాజులు పరిపొలన 
చేస్తారు. వారికి తెలివితేట లుండవు; ధర్మమూ, సత్యమూ, దయా 
ఉండవు. (కోధమాత్సర్యాలతో 'పెచ్చరిల్లి ్తీలనూ, బొాలకులనూ, 
| గోవులనూ, బ్రాహ్మణులనూ వధించడానికి వెనుదియరు. పరధనాసక్తి, 
' పరవనితాసక్తి కలిగి రజోగుణంలోనూ, తమోగుణంలోనూ మునిగి 
అల్బాయునులూ, అల్బబలులూ అవుతారు. శ్రీవిష్ణు 'పొదపద్మమకరం 
దంలోని రుచి వారికి తెలియదు. ఒకరి పట్ట ఒకరు. వైరం పెంచుకొని 
యుద్దూలకు సిద్ధపడి ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయంలోని ప్రజలు. 
కూడా వారి ” వేషభాషలనూ, గీలవృత్తులనూ అనుసరిస్తారు. 


క, . దినదినమును ధర్మంబులు, 
ననయము ధర నడంగిపోవు నాశ్చర్యముగా 
విను వర్ల చతుష్కములో; 
నెనయంగ ధనవంతు6డైన నేలు ధరిత్రిన్‌, 9 


జ. అందువల్ల లోకంలో రోజురోజుకూ ధర్మం తగ్గిపోతుంది, నాలుగు 
కులాలలోనూ ధనవంతు డయినవాడే ధాత్రీపాలకు “కవుతాడు. 


క, బలవంతు(6 డైనవాండే 
కులహీనుండై న దొడ్డగుణవంతుం డగుం 


ద్వాదశ స్కంధము 95 


గలిమియు బలిమియుం గలిగిన 2 
నిలలోపల రా జతండె; యేనున వచ్చున్‌? 10 


* బలంకలవౌడిని కులం లేకపోయినప్పటికీ గొప్పగుణవంతుడుగా 


పరిగణిస్తారు. ఇంక చెప్పడానికేముంది? . కఠిమూ, బలిమా-- రెండూ 
ఉంఠు లోకంలో అతడే రాజు. 


వ, 


అట్లుగాక జనంబులు లోభులై, జారత్య చోరత్వాదులచేత (ద్రవ్యహీ 
నుల వన్యశాక మూలఫలంబులు భుజించుచు, దనగిరి దుర్గంబులం 
సృశీభూతులై దుర్భిక్ష గీతవా తాతపక్ష ధాతాపంబులచేత భయం 
పడి ధనహీనులై యల్పాయుష్కులు నల్పతరశరీరులునై యుండ 
రాజులు చోరులై సంచరించుచు, నధర్మ ప్రవర్తనుళై వర్ణాశ్రమ 
ధర్మంబులు విడనాడి, శూద్రప్రాయులై యుండెద; రంత నోషధు 
అలృఫలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, సస్యంబులు 
నిస్సారంబులు నగు; నిట్లు ధర్మ మార్గంబు దక్కి యున్న యెడ 
ముకుందుండు దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలనంబుల కొణుకు శంబల 
(గ్రామంబున విష్ణయశుండను విఫ్రునకు6 గల్య స్యవతారుండై దేవతా 
బృందంబులు నిరీక్షింప, దేవదత్త ఘోటకారూఢుండై దుష్ట్ర'మేచ్చ 
జనంబులం దన నుండలా[గంబున ఖండీభూతులంజేయు; నప్పుడు 
ధాత్రిమండలంబు విగతక్రూర ' జనమండలంబైై తేజరిల్లు; నంత 
నరులు విష్ణుధ్యానవందన పూజాదివిధానాసక్తులై నారోయణపరా 


యణులయి వర్తి ల్లెద; రిట్టు కల గదవతారంబున నిఖిలజనులు ధన్యు 
కన, రంత గృితయేగ ధర్మంబయి నడచుచుండు; జం్ర 


భాస్కర శుక్ర గురువు లేకరాశి గతులయినం, గృతయుగం బయి 
తోయ; గాక గత వర్తమాన. భావికాలంబులు భవజ్జన్మంబు, 
మొదలు నందాభిషేక పర్యంతంబు( బంచదశాధికశతోత్తర సహ 
(స్రహాయనంబు అయియుండు; నంతట నారాయణుం డభిలదుష్ట్ర 
రాజధ్వంసంబు గావించి ధర్మంబు నిలిపి వైకుంఠనిలయుం డగు” 
నని చెప్పిన... 11 


* ఆ విధమెన వ్యవహారం వల్ల (ప్రజలు దురాశావరుఅె ప. 
మూ ఉం య న 4. 
తార, 


రమూ, దొంగతనమూ మొదలయినవాటికి లొంగి ధనహీను లవ 
అడవులలో కూరలూ, దుంపల, పండ్లూ తింటూ కొండలలో గుహ 


8 


96 . పోతన భాగవతము 


. లలో తిరుగుతూ కృణించిపోయి కరువుకూ, _కొటకానికీ, చరికీ గారికీ, 
ఎండకూ, ఆకరికీ భయపడిపోతారు. వారి ఆయుర్దాయం తరిగిపోతుంది. 
వారి తాట కూడా చిక్కి చిక్కి చిన్నవై పోతాయి. ఇంక రాజులు 
తామే. దొంగలై తిరుగుతుంటారు. అధర్మంగా సంచరిస్తూ, వర్ణాశ్రమ 
ధర్మాలను విడచి సెట్టి శాగ్రనమానారై ఉంటారు. 


ఆ సమయంలో ఓషధులు కూడా అంత ఫలవంతొలు కావు. 
మబ్బులు వట్టిపోయి వర్షాలు కురవవు. పండిన పంటలలో పస 
ఉండదు. ఈ విధంగా లోకం ధర్మమారాన్ని తప్పినప్పుడు విష్ణుమూర్తి 
దుష్టగిక్షణ కొరకూ, గిష్ట్రరక్షణకొరకూ శంబలగ్రామంలో విష్ణుయశుడనే 
విప్రునికి తనయుడై జన్మిస్తాడు. అతడే కల్కిరూపంలో వచ్చే అవ 
తారమూర్తీ. దేవతాసమూహాలు చూస్తూ ఉండగా, దేవదత్త మనే 
అశ్వాన్ని అధిరోహించి. కల్కిభగవానుడు దుష్టు లయిన మ్లేచ్చులను తన 
కత్తితో తుత్తునియలు ' చేస్తాడు. 


అప్పుడు భూమండలం దుష్ట్రజనమండలం తొలగిపోవడంచేత వెలుగు 
"వెలుగుతుంది. (ప్రజలలో విష్ణుభక్తి కుదురుకుంటుంది. ధ్యానవంద 


నార్చనాదుల్యదు ఆసక్తి కలిగి (ప్రజలు నారాయణభక్తి పరాయణులై 
మెలగుతుంటూరు. ఈ విధంగా కల్క్యవతారం వల్ల అందరూ ధన్యత్వం 


పొందుతారు, అన్నిచోట్లా కృతయుగధర్మ మే ఆచరణలో. ఉంటుంది, 
చంద్రుడు సూర్యుడు శుక్రుడు బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశింపగా, 
అది కృతయుగంగా కనబడుతుంది. మహారాజా! నీ పుట్టువు మొదలు 
కొని నందాభిషేకం వరకు జరిగిన, జరుగుతున్న, : జరుగవలసిన కాలం 
వెయ్యిన్నూట పది హేనుసంవత్సరాలు. (బీగిలిన కాలాన్ని నువ్వే గణించ 
వచ్చు). ఆ పిమ్మట నారాయణుడు దుష్టరాజుల నందరినీ ధ్వంసంచేసి, 
ధర్మాన్ని నిలిపి మళ్లా వైకుంఠానికి వెళ్లిపోతాడు అని శుక మహాయోగి 
చెప్పాడు. 


క, *మునినాథ! యే విధంబున 
ఘనతరముగ౬ జంద్రసూర్య (గ్రహముల జొడల్‌ 
సను? గాలవర్త నకము, 
'మొనర6గ నెటీంగింపచయ్య ముదము దలిర్నన్‌.! 12 


ద్వాదశ స్కంధము 07 


* అప్పుడు మహారాజు “మునినాథా! చం[ద్రగహం, సూర్య[గ్రహం 
సంచరించే మార్గాలు ఏవి? కాలవర్తన(క్రమ మేమిటి? నాకు తెలియ 
జెపి ప్ని సంతోషం “కలిగించవా?” అని అడిగాడు. 


వ. అనిన నట్టకాక యని చెప్పందొడంగె; “వినుము; సప్తర్షి ముండ 
లాంతర్గతరెబు అయిన పూర్వ బుక్ష్రద్వయి సదుమధ్యంబునందు 
నిశాసమీయన్‌బున నొక్క 'నక్ష్యత్రంబు గానిపించిన కాలంబు మను 

ష్యమానంబున శతవత్సరసరిమితం బయ్యెనే నా సమయంబున 


జనార్హనుండు నిజపదంబున6 బొదల నా. వేళనె ధాత్రీమండ 
అంబు గలి సమా|క్రాంతం బయ్యC; గృమ్షం డెంతకాలంబు భూమి 
యందు6 బవర్తించె నంతకాలంబును గలి సదూ[క్రాంతంబు గాదు; 
మఘానక్షత్రంబందు సప్తర్దులు నే _ ఘస్రంబునం జరియింతు 
రా ఘస్రంబున6 గలి ప్రవేశించి వేయునిన్నూఆువర్హంబు అయి 
యుండు నా బుషిసంఘంబు పూర్వాషాఢ కరిగినం గలి ప్రవృ 
ద్ధంబు నొందు; నే దివసంబున _ హరి పరమ పద(ప్రాస్తం డయ్యె, 
నొ దివసంబునంద కళి ప్రవేశించి దిన్యాబ్దసహ(స్రంబులు సనినయ 
నంతరంబు నాలవ పాదంబున6 గృతయుగధర్మంబు ప్రొష్పం బగు. 

13 


*. “సరే” అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పడం మొదలు 
పెట్టాడు. విను. సప్రర్షిమండలంలోని పూర్వనక్షత్రాలకు రెండింటికీ 
సమంగా మధ్యగా రాత్రిసమయంలో '' ఒక నక్షత్రం కనిపిస్తుంది. అది 
కనిపించి మనుష్యగణనప్రకారం నూరు సంవత్సరాలు గడిస్తే _జనార్ర 


నుడైన కృష్ణుడు స్వస్తానానికి వెళ్లిపోయాడు. ఆ రోజునే. కలి ప్రచే 
రించాడు, కృష్ణుడు భూమిమోబే ఉన్నంతకాలం కలి భూమిమాద 


అడుగు మోపవలేదు. సప్తర్షులు మఘానక్షత్రంలో ఏ రోజున ప్రవే 
శిస్తారో ఆ నాటికి కలి ప్రవేశించి పం(డెండువందల సంవత్సరాలు 
అవుతుంది. ఆ బుషు లేడుగురూ వూర్యాషాఢలో (ప్రవేశించి నప్పుడు 
కలి (ప్రవర్ణమాను డవుతాడు. కృష్ణుడు లోకాన్ని విడిచి పరమపదమైన 
తన లోకాన్ని చేరుకున్న రోజునే కఠి ప్రవేశించాడు. ఈ విధంగా 


దివ్యసంవత్సరాలు వెయ్యి గడచిన పిమ్మట _ నాలుగవపాదంలో కృత 
యుగధర్మం నడుస్తుఠది. 
చ. నరవర! తొంటిభూపతుల నామగుణంబులు, దృత్తచిహ్నముల్‌ 
సిరియును, రూససంవదలు6, జె న్నగురాజ్యము, లాత్మవిత్తముల్‌ 
స 


ల 


98 పోతన భాగవతము 


వరుస నడంగె6 గాన్సి యట వారల కీర్తులు నిర్మలంబులై 
యురవడి భూమిలో నిలిచి యున్నవి నేండును రాజశేఖరా! 14 


* ఓ రాజోత్తమా! పూర్వరాజుల పేరులు, గుణాలు, ప్రవర్తన 
గుర్తులు, సిరులు, "సంపదలు, అందచందాలు, రాజ్యాలు, ఐశ్యర్యాలు- 
అన్నీ వరుసగా అణగారిపోయాయి, కాని యీనాటికి కూడా ఎంతొ 
యెక్కువగా వారి కీర్తులు నిర్మలంగా 'ధాత్రిలో నిలిచి ఉన్నాయి. 

వ. శంతనుని యనుజుం డగు దేవాపియు నిక్ష్వ్యాకువంశజుం డగు 
మరుత్తును, యోగయుక్తు లై కలాప గ్రాదునిల లె కరియుగాంతం 
బున వాసుదేవ పేరితులు , (పజల నాశమాచారంబులు దస్పకుండ 
నడపుచు, నారాయణస్మరణంబు నిత్యం బొనర్చిి కైవల్యపదప్రా 
స్పృలగుదు; రి కరణి నాలుగు యుగంబుల రాజులును నే నెటిం 
గించిన పూర్వరాజన్యులును, వీ రందటును సదుస్తవస్తు సందోహం 
బులయందు మమత నొంది యుత్సాహవంతులై యుండి పిదప 
నీ భూతలంబు వదలి నిధనంబు నొందిరి; కావున గాలంబుజుడ 
యెవ్వరికిం గానరాదు; చుత్చూర్వులు హరిధ్యానపరవశులె దయా: 
సత్యశాచశమదదూది ప్రశస్త గుణంటులం బ్రసిద్దులై నడచి; రట్టు 
గావున. 

* శంతనుని తమ్ముడు దేవాపె. ఇక్ష్వాకువంశంలో పుట్టునవాడు 
మరుత్తు. ఈ యిద్దరూ కలాషగాదుంలొ ఉంటూ యోగాన్ని 
అవలందించినవారై కలియుగాంతంలో వాసు దేవ్చనివల్ల "పేరేపణపొంది 
(ప్రజలందరూ ఆశ్రమాచారాలు పాటించేటట్లు నడిపిస్తూ, నిత్యమూ 
నారాయణస్మరణ గావిస్తూ కైవల్యం పొందుతారు, ఈ దిధంగా 
నాలుగు యుగాల రాజులూ, పూర్వం నేను చెప్పిన రాజులు కూడా 
లోకంలోని సమస్త వస్తువులమోదనూ మమకారం పెంచుకొని, గ 
హంతో జీవితాన్ని. గడపి యీ భూమిని విడిచిపెట్టి మరణం ఒడిలో 
చేరారు. కాల గమనాన్ని ఎవరూ గమని ంచకేరు. మా పెద్దలు 
విష్ణుధ్యానపరాయణులై తవు జీవితాలు గడిపారు. దయా, సత్యం, 


శౌచం, శమం, దమం మొదలయిన వ్రసిద్దగుణాలు పాటించి కీర్తి మంతు 
లయ్యారు, 


క, ధర్మము సత్యము. గీర్తియు 
నిర్మలదయ విష్ణుభక్తి. నిరుపదు ఘన స 


ద్వాదశ స్కంధము | 00 


తొ ర్మ మహింసా(వ్రతమును | | 
నర్మిలి గలవారె పుణ్యు అవనీనాథా! 16 


* ఓ మహారాజా! ధర్మం, సత్యం, కీర్తి, అచ్చమైన దయ, విష్టు 
భక్తి, అనుపమ మహనీయసత్కర్మ, అహింస అనే గుణాలు కలవారే 
పుణ్యవంతులు; వారే మహనీయులు. 

లే. ఈ జగం బేలు తొల్లిటి రాజవరులు 


గాలవశమున నాయువుల్‌ గోలుపోయి 
నామమాద్రావశిష్టు లైనారు; గాన 
చెప్పవలవదు మమత నెచ్చట నృపాల! 17 


* ఈ లోకాన్ని పరిపాలించిన పూర్వరాజులు కాలానికి లొంగిపోయి, 
ప్రాణాలు కోలుపోయారు. కేవలమూ నామమా్రావశిష్ట లయ్యారు. 
మహారాజా! మమత అనేది 'చెప్పడానికి కూడా ఎప్పుడూ ఎక్కడా 
పనికిరాదు. 


వ. గర్వాంధు లయిన నరపతులం జూచి భూదేవి హాస్యంబు సేయు; 
“శత్రు క్షయంబుసేసి యెవ్వరికి నీక తామ యేలు చుండెది మని 
యెడి మోహంబునం బితృపుత్రబ్రాతలకు (భ్రాంతి గల్పించి, యన్యో 
న్యవై రానుబంధంబులం గలహంబు సేసి రణరంగంబుల (6 దణ 
పొయంబులుగా దేహాదులు వర్షించి నిర్ణరలోకప్రాస్నలైన పృథు 
యయాతి గాధి నహుష భర్‌తార్టున దూంధాత్స సగర రాము 
ఖట్నాంగ ధుంధుమార రఘు తృణబిందు పురూరవ శ్శంతను 
గయ భగీరథ కువలయాశ్వ కకుళ్హ్ర నిషధ హిరణ్యకశివు వృత్ర 
రావణ నముచి శంబర భౌము హిరణ్యాక్ష తారకాదు లైన రాజు 
లందు, దైత్యులును ధరణికి మమత్వంబునంజేసి కదా కాలదశం 
బున నాశంబునొంది? రది యంతయు మిథ్య గాన సర్వంబునుం 
బరిత్యజించి *జనార్హన్క వైకుంఠ, వాసుదేవ నృసింహ, "యని నిరం 
తర హరికథాద్భుత పానంబు సేసి జరారోగవికృతులం బాసి హరి 
పదంబు నొందు” మని చెప్పి, : 18 


* గర్వవశుళై కన్నూ మిన్నూ కానక సంచరించే రాజులను చూచి 
భూదేవి నవ్వుకుంటుంది. శత్రువులను సంహరించి భూమిని (గ్రహించి, 


100 పోతన భాగవతము 


ఎవరికీ యివ్వకుండా తామే యేలుకుంటామనే మోహంతో ఉంటారు. ఆ 
విధంగా తం[డికొడుకులకూ, అన్నదమ్ములకూ ఆశపుట్టించి పరస్పరమూ 
వెరాన్ని పెంచుకొని కలహించి యుద్ధరంగంలో గడ్డిపరకలను విడిచినట్టు 
కరాలు విడిచిపెట్టి, దేవలోకాన్ని పొందిన పృథువు, యయాతి, గాధి, 
నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, 
ఖట్యాంగుడు, ధుంధుమారుడు, రఘువు, తృణదిందువు, పురూరవుడు, 
శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్సుుడు, నిష 
ధుడు, హిరణ్యకశిపుడు, వృత్రుడు, రావణుడు, నముచి, శంబరుడు, 
భౌముడు, హిరణ్యాక్షుడు, తారకుడు మొదలైన రాజులూ, రాక్షసులూ 
భూమిని “నాదీ అని అనుకోవడంచేతనే కాలానికి లొంగి నాశనమై 
పోయారు. ఇది అంతావైకి కనిపించేదే కాని యథార్హం కాదు. కొబట్ట 
అంతటినీ విడిచి పెట్టి జనార్లనా! వై కుంఠా! వాసుదేవా! నృసీంహా!' 
అని ఎల్లప్పుడూ (శ్రీహరి కథ లనే సుధను త్రాగి ముసరితనమూ, 
రోగమూ అనే వికారములను దూరం చేసుకొని విష్ణుస్థానమును చేరుకో! 


తే... ఉత్తమశ్గోకు6 డన నెవ్వ6 డున్నవాండు! 
సన్నుతుండగు నెవ్వ6ండు సకల దిశల 
నట్టి పరమేశ్వరుని. జిత్తమందు నిలిపి 
చద్గుణంబులు వర్షింపు ధరణీనాథ! 19 


* ఓ మహారాజా! ఉత్తములకు కీర్తనీయుడూ, సర్వదిశలయందు 
సన్నుతుడూ అయినట్టి వాడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరునే మన 
స్సులో నిల్చుకొని, అతని గుణములనూ, మహిమలనూ వల్లిస్తూ ఉండు.” 


యుగధర్మ ప్రాకృతాది ప్రళయచతుస్ట యవి వేచనము 

వ. అనిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్టనియెం;. 'గలియుగం 
బతిపాప సమ్మిళితంబు; గాన దురితంబు లే లాగున రాకుండ 
జేయుదురు? కాలం బే క్రదుంబున నడచు? గాలస్వ్యరూనకుం 
డైన హరిప్రభానం బేలాగునం గానంబడు? నీ జగజ్జాలం బెవ్విధం 
బున నిలుచు? నని యడిగిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం 
డిట్టనియెం; "గృతత్రేతాద్వాపర కఠియుగంబులను యుగ చతుష్ట్ర 
యంబును [గ్రమంబుగా6౬ బ్రవర్తించు; ధధ్కంబునకు సత్యదయా 
తపోదొనంబులు నాలుగు పాదంబులై నడచు; శాంతిదాంత్యాత్మ 


ద్వాదశ. స్కంధము 101 


జ్ఞాన వర్షాశ్రమాచారంబులు మొదలగునవి గలిగి ధర్మంబు మొదటి 
యుగంబున్‌ నాలుగు పాదంబులం బరిపూర్మంబై ప్రవర్తిల్లు;. శాంతి 
దాంతికర్మాచరణాది రూపం బగు ధర్మంబు మూరడు పొాదంబుల 
రెండవ యుగంబునం (బ్రవర్తిల్లు; విప్రార్శనాహింసా వతజపానుష్ణా 
నాదిలక్షణంబులు గలిగి ధర్మంబు రెండు పాదంబుల మూ6డవన 
యుగంబునం దేజరిల్లు;ముటీయు జనులు గలియుగంబున ధర్మర 
హితులు; నన్యాయకారులు, కోధమాత్సర్యలోభ మోహాది దుర్గుణ 
విశిష్ట్రులు, వర్ణాశ్రమాచారరహితులు, దురాసారులు, దురన్నఖిక్ష 

కులు శూద్రసేవారతులు, నిర్రయులు, నిష్కారణ వైరులు, దయా 
సత్యశౌచాదివిహీనులు, నన్ఫతవాదులు, మొాయోపాయుల్సు ధనవి 
హీనులు, దోషై కదృక్కులునై పావచరితులగు రాజుల సేవించి, జన 
నీజనక సుతసోదరబంధుదాయాదసుహృజ్జ్ఞనులం బరిత్యజించి, సుర 
తా పేక్టులై కులంబులం జెంంచుచుండెదరు; దుంశియు శ్షాదు డామ 
రంబులం బజాక్షయంబగు; బ్రాహ్మణులు షత న 
యజ్ఞాదికర్మంబులు పదార్హపరులై చేయుచు హీనులై నణించెద; 
రట్లుగాన యయా కలియుగంబున నొక్క sae ర్హమొత్రం బయిన 
నారాయణ పరాయణులై మనంబున" _శీనృసింహావాసుదేదసంకర్ణ 

ణాదినామంబుల నచంచలభక్తి అదలంచువారలకు గ్రతుకతఫలంబు 
గలుగు; నట్లు గావున రాజశేఖరా, నీ మది ననవరతంబు హరిం 
దలంపుము; కఠి. యనేకదురితాలయంబు గాన్న యొక్క నిమిషదూ. 


(తంబు ధ్యానంబు సేసినం బరమపావనత్వంబు నొంది కృతార్థుండ 
వగుదుి వని సరికి మటియును. 20 


* అని యోగివర్యుడై న శుకుడు రాజేంద్రుడై న పరీక్షిత్తు కు చెప్పాడు, 
అప్పడు పరీక్షిన్మహారాజు శుకమహాయోగిని ప్రశ్నిస్తున్నాడు. “కలియుగం 
ఘౌొరపాసాలకు ఆలవాలం, అటువంటప్పుడు (ప్రజలు తదుకు పాపాలు 
రాకుండా ఏ విధంగా చేసుకుంటారు? ఏ విధంగా కాలం నడుస్తుంది? 
కాలస్యరూపుడు విష్ణువే. ఆతని (ప్రభావం ఏ విధంగా తెలుస్తుంది? 
ఈ లోకాలన్నీ ఏ విధంగా నిలుస్తాయి?” అని, 


శుకమహర్షి మహారాజు (ప్రశ్నలకు ఈ విధంగా బదులు చెప్పడం 
మొదలు పెట్టాడు-- “కృతయుగం, (త్రేతాయుగం, ద్వాపరయుగం, కలి 
యుగం అని యుగాలు నాలుగు. ఆ నొలుగు యుగాలూ [కదుంగా 
ప్రవర్తించే ధర్మముంది. ఆ ధర్మానికి సత్యమూ, దయా తపస్సు, 


102 పోతన భాగవతము 


దానమూ అని నాలుగు పాదాలు. మొదటిదైన. కృతయుగంలో. శాంతీ, 
దాంతీ, ఆత్మజ్ఞానమూ, వర్ణాచారాలూ, ఆ(శమాచారాలూ *-. మొదలై 
నవాటిని గలిగి స నాలుగుపాదాలతోనూ పరిపూర్హత్యం. పొంది 
నడుస్తుంది. | 


రెండవదైన (త్రేతాయుగంలో శాంతీ, 'దాంతి, కర్మాచరణా మొద 
లైన లక్షణాలు కలిగి ధర్మం మూడు పాదాభతొ నడుస్తుంది. 
మూడవదైన ద్వాపరయుగంలో (బాహ్మణపూజా, జపానుష్రానములూ, 
అహింసొ[వతమూ మొదలయిన లక్షణాలు కలిగి ఉంటుంది ధర్మం, ఆ 
ధర్మం రెండు పొదాలతో నడిచి ప్రకాశిస్తుంది, 


'ఇంక . నాలుగవది కలియుగం. ఈ 'యుగంలో జనులు ధర్మదూ 
రులుగా, అన్యాయం ఆచరించే వారుగా, (కోధమూ, మాత్సర్యమూ 
మోహము, లోభమూ మొదలయిన దుర్గుణాలతో కూడుకొన్న వారుగా 
ఉంటారు. వర్ణాచారాలనూ ఆ(శ్రమాచారాలనూ విడిచిపెట్టేస్తారు.. 
దురాచారాలు అవలంబిస్తారు, తినరాని అన్నం తింటారు. శూద్రసే 
వయందు మునిగి ఉంటారు. దయలేనివారై, నిష్కారణంగా వైరం 
వహించినవా రౌతారు, దయా, సత్యమూ, శౌెచమూ మొదలయిన 
గుణాలు 'లేనివారై, అబద్దాలు చెబుతూ, కపటోపాయాలు పన్నుతూ, 
దరిద్రుళలై, దోషదర్శనం మీదనే చూపు నిల్చిన వారై పాపశీలం 
కలిగిన రాజులను సేవిస్తూ ఉంటారు. తల్లీ, తండ్రీ కొడుకూ, 
సోదరుడూ, చుట్టమూ, జ్ఞాతి స్నేహతుడూ అన్న అనురాగబంధం 
గల వారినందరినీ విడిచిపెట్టి కేవలమూ కాముక కర్మయందే కాంక్ష 
గలవారై. తిరుగుతూ, .కులపవిత్రతను కూలదోస్తారు. అంతేకాదు. ఆ 
కొలంలో కరువు కాటకొలవల్ల (ప్రజలు నణించిపోతారు. (బ్రాహ్మణులు 
పరిగ్రహింపరాని దానాలు పరి గ్రహిస్తూ యధేచ్చావిహారులై ఉంటారు, 
ఇతరుల ధనమందున్న ఆసక్తి చేత మాత్రమే యజ్ఞ యాగాదులు చేస్తుం 
టారు. ఇలా భమ్టలూ, నీచులూ కావడంచేత “నశిస్తారు. 

కాబట్టి యీ కలియుగంలో ఒక్కన్షణ మైనా సరే “శినృసింహో! 
వాసుదేవా! సంకర్షణా!' మొదలయిన నామాలతో సుస్త్రిరమైన భక్తితో. 
హరిని స్మరించాలి" ఆ దిధంగా హరిన్మరణ పరాయణుశై న “వారికి స్మర 
'ణమాత్రాన వందయజ్ఞాలు చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలమూ 


ద్వాదశ నృంధము, 103 


వస్తుంది. కాబట్టి రాజచూడామణిే! నువ్వు నీ మనస స్సులో నిరంతరా 


యంగా నిరంతరంగా హరిని స్మరించు. కలియుగం అనేక పొపొలకు 
పుట్టిల్లు. అందువల్ల ఒక్కనిమిషం ధ్యానం చేసినప్పటికే నీకు ఉత్తవు 


మైన “పావనత్వం కలిగి కృతార్పుడవౌతావు” - అని కు శుకవుపహార్షి, 


కు మూండవ యుగమున నెంతయు 
వేడుక హరికీర్తనంబు వెలయంయగ ధృతిచే6 
బాదుచు6 గృష్టా' యనుచుం 
శ్రీడింతురు కలిని దలంచి కృతమతు లగుచున్‌. 21 


* మళ్ళీ ఆయనే అందుకొని “మూడవయుగమైన ద్వాపరంలో 
“కృష్ణా' అని హరినామ స్మరణచేస్తూ హరిని గానంచేస్తూ కలిని 
తలచి ముందుగానే, బుద్ధిమంతులు కావడంచేత భగవంతునియందు 
(క్రీడిస్తున్నారు” అని చెప్పాడు. 
వు. అనిన “గల్బప్రళయప్రకారం బోట్లనిన నతం డిట్లనియెం; “జతు 
ర్యుగ సహస్రంబులు సనిన నది (బ్రహ్మకు నొక్క పగ లగు; నా (క్రదుం 
బున రాత్రియు వర్తిల్డు; నంత (బ్రహ్మకు “నాక్కదినం బగుటన 
లన నది నై మిత్తిక ప్రళయం బనంబడు; నందు విధాత సమస్త 
లోకంబులం దన యాత్మయందు నిలిపి శయనింవ (ప్రకృతి విన 
షంబయిన నది ప్రాకృత ప్రళయం బని చెప్పంబడు; నా(పళయ 
(ప్రకారంబు విను; మిట్టు సదలు నైమిత్తిక ప్రళయంబును, రాత్రి 
(ప్రాకృత ప్రళయంబు నగుట గలిగిన నది యజానకు దినప్రమాణం; 
చిట్టి దిన ప్రమాణంబున మున్నూట యలుదది దినంబులయిన 
నలువకు నొక్క సంవత్సరంబు పరిపూర్ణం బగు; దద్వత్సరం 
బులు శతపరి మీతంబు లయిన. 22 
అంత లోకేశున కవసానకాలంబు 

వచ్చిన నూటేండ్డు వసుధలోన 
వర్షంబు లుడిగిన వడి( "దప్పి చూనవుల్‌. 

దప్పి నా6కటు6 జిక్కి నొప్పి నొంది 
యన్యోన్యభక్షలై యా కాలవశమున 

“నాథ మొందెద; రంత నరినసఖుయడు 
సాముద్రదై హికక్ష్మాజాత రసములC 

జొతురి6€ గిరణాళిచేతం గాల్బ 


బా 


104 పోతన భాగవతము 


తే. నంత6 గాలాగ్ని సంకర్షణాఖ్య దుగుచు 
నభిలదిక్కులు గలయంగ నాక్రమించు 
నట్టయెడ నూలువర్షంబు లాదుకొన(6గ 


సీంకతోడుత వాయువుల్‌ వీచు నపుడు. 23 


* అప్పుడు పరీక్షిత్తు “కల్పప్రళయం ఏ విధంగా జరుగుతుంది?” 
అని అడిగాడు. దానికి సమాధానంగా శుకయోగీంద్రుడు “యుగ 
చతుష్టయాలు ఒకవెయ్యి గడిస్తే (బ్రహ్మకు ఒక పగలు, అస్త 
రాత్రికూడా . అంతటి (పమాణమే కఠిగి ఉంటుంది. భర. 
రాత్రింబగళ్ళు కలిస్తే “బ్రహ్మకు ఒ కరోజు అవుతుంది. దానిని “నెమి 
త్రికప్రళయం” అని అంటారు. ఆ సమయంలో విధాత తోకాల 
నన్నింటినీ తన ఆత్మలో చేర్చుకొని నిద్రిస్తాడు. అప్పుడు ప్రకృతి అంత 
రిస్తుంది. దాన్ని “ప్రాకృత ప్రళయం” అని అంటారు. ప్రళయవిషయం 
వివరించి చెబుతాను. విను. పగటి వూట నై మిత్తికప్రళయం, రాత్రి 
పూట ప్రాకృతప్రళయం. ఈ రెండూ కఠిసి (బ్రహ్మకు ఒక రోజు 
అవుతుంది. ఇటువంటి. రొజులు మూడువందల అరవై అయినప్పుడు 
(బహ్మకాలమానంలో ఒక సంవత్సరం అయినట్టు లెక్క, 


అటువంటి సంవత్సరాలు వంద అయినప్పుడు (బ్రహ్మకు అవసొన 
కాలం వస్తుంది. అప్పుడు భూమిమోద నూరేళ్లపాటు వానలు కురవవు, 
దానితో మానవులు ఆకరి దప్త్పులకు తట్టుకోలేక అ అల్జాడిపోతారు. అప్పుడు 
ఒకరి నొకరు తినడం మొదలుపెడతారు. ఆ విధంగా కొలవశుల అంత 
రిస్తారు. అప్పుడు పద్మబాంధవుడైన సూర్యుడు సముద్రజలాలను, 
శరీరములందున్న రసాలను, భూమియందు పుట్టున (ద్రచాలను తన 
కిరణసముదాయంచేత వ పీల్చి వేస్తాడు. ఆ విధమైన. కాలాగ్ని 
సంకర్షణం అనే పేరుతో అన్ని దిక్కులలో ను వ్యాపించి ఆక్రమిస్తుంది. 
అప్పుడు నూరుసంవత్సరాలపాటు విడువకుండా వాయువులు విస్తాయి, 


వ, పము ధారాధరంబులు మహాఘోషంబుతోడం గరికరో 
పమానంబు అయిన నీరధారల నిభిలజగంబును శంబరదమయంబు 
చేసిన బ్రహ్మాండంబెల్ల జలమయం బగుటంజేసి, భూమి హృత 
గంధగుణంబయి కబంధంబున లఅీనంబగు; న న్నీరంబు జీర్ణరస 
గుణంబె తేజంబున నడంగు; నా తేజంబు నాయుదందు నష్టరూ 
సంబయ కలయు; నా పవనుండు గతస్పర్భగుణుండ్రై నభంబున 


ద్వాదశ స్కంధము 105 


సం(క్రమించు నా యాకాశంబు విగతశబ్దంబయి భూతాదిం [దవే 
శించు6, దైజసం బైన దుహద్రూపం బనహంకారంబై వైకారిక గుణ 
సమేతంబై, యింద్రియంబుల అయించు; నహంకారంబును సత్త్వాదెగు 
ణంబులు (గ్రసియించు; నవి కొలచోదితంబై న (ప్రకృతియం దడంగు; 
నా ప్రకృతి యనాదియు నిత్యంబు నవ్యయంబు నవాజ్మానసగో చరంబునై 
సత్త (రజస్త మోగుణ రహితంబయి, మహదాదిసన్నివేశంబు లేక స్వప్నా 
ద్యవస్థారహితంబయి, పృథివ్యాదిహీనంబై య పతర్యుంబగు; దానిని 
మూలభూతంబయిన  పదంబని చెప్పుచుందురు, కాలవిపర్య్వ్యయంబయి, 
పురుషావ్యక్తులు విలీనం బగునది (ప్రాకృత (ప్రళయం బనంబడు' నని 
చెప్పి “మజీయు నొక విశేషంబు వినుము; బుద్రీంద్రియార్హ రూపంబు 
లచే జ్ఞానంబు తదాశ్రయం బయివెలుంగు; దృశ్యత్వావ్యతిరేకంబులచే 
నది యాద్యంతంబులు గలదై యుండు6; దేజంబునకు దీపచక్ట్షూరూపం 
బులు వేటు. .గానియట్టు బుద్ధిం ద్రియార్థంబులు పరార్హమూర్తికి నన్యం 
బులు గానేరవు; బుద్ధిససభవంటు ప్రధానంబు; జాగ్రత్వ్వవ్నసుషుప్యవస్థా 
భేదం బాత్మమయంబై, బుద్దియుక్తందై న యోగంబునం బరిణమించు6; 
(బాణిజాతం బీశ్వరునందు అయోదయ్‌ంబులు వొందుచుండు; సర్వంబు 
నన్యోన్యాపాశ్రయంబై యాద్యంత వంతం బగుట నవస్తు వై వర్తించు; 
నొక్క తేజంబు బహారంధ్రంబులం గానంబడు వడువ్పన నాక పర 
మాత్మ సెక్సువిధంబుల భావింపంబడు; హాటకంబు 'పెక్కురూపంబులు 
గలదైన, నేకంబయిన తెటంగున6 బరదూత్మ నేకంబుగా భాదింసద 
అయు; నేత్రంబులకు మేఘానరణంబు దలంగినప్పుడు భాస్కర మండ 
అంబు గనిపించుకరణి బంధహేతు వైన యహంకారం నభ 
దిరస్పృతం బైనయప్పుడే పరమాత్మ నిర్మలంబయి తోంచు; నా పర 
మాత్మను నిరంతరంబును దలంచుచ్చు యోగులు తదేకాయత్ర చిత్తు లె 
యుందురు; కాలవేగంబున ' 'సర్వప్రపంచంబునకు నవస్థాంతరంబులు [గా 
చుండు6; బరమేశ్వరమూర్తి యైన కాలంబున సప నజ బగలు తార 
కంబులు గానరాని కరణిం గానంపడక, కల్పావస్థ్రలు చరించు; నిత్యనై మి 
తిక (ప్రాకృతికాత్యంతికంబులని ప్రభయంబులు Meiers పర6గు; 
నందులం గలుగు నారాయణుని లీలావతారంబుల6€ గమలభవభవాదు 
లయిన వచింపనోపరు; నే నెణీంగినంతయుం జెప్పితి; సంసార సాగరం 
దాట హరికథ యనెడు . నావయ సహాయంబు గాని వేజొకటి లి దని 
చెప్పి. 24 


106 పోతన భాగవతము 


* ఈ విధంగా నూరు సంవత్సరాలపాటు మేఘాలు మహాధ్యని 


చేసుకుంటూ ఏనుగుతొండాలవలె అనిపించే జలధారలు కురిపించి 
సకలభూమిని జలమయం ' చేసివేస్తాయి. (బహ్మాండవుంతా జలమయం 


కావడంచేత పృథ్వి తన తన్మాత్ర అయిన గంధగుణాన్ని పోగొట్టుకుని 
నీళ్లలో లీనమైపోతుంది.. 


నీరు తన తన్మాత్ర అయిన రసగుణాన్ని పోగొట్టుకుని కాంతిలో. 
అణగిపోతుంది. కొంతి అనగా తేజస్సు తన తన్మాత్ర అయిన రూపగు 
ణాన్ని పోగొట్టుకుని వాయువులో కలుస్తుంది. వాయువు తన తన్మాత్ర 
అయిన స్పర్శగుణాన్ని పోగొట్టుకుని ఆకాశంలో చేరుతుంది, ఆకాశం 
తన తన్మాత్ర అయిన శబ్దగుణాన్ని పోగొట్టుకుని ఆదిభూతంలో ప్రవే 
శిస్తుంది. అది. తేడోమయమైన మహద్రూపంతో అహంకారం గలదై, 
వికొర గుణములు కలదై, యింద్రియాలను లీనం చేసుకుంటుంది. 
అహంకారాన్ని సత్త్యమూ మొదలయిన గుణాలు తవులో లీనంచేసు 
కుంటాయి. ఆ _ సత్త్వాదిగుణొలు తిరిగి కాలంచేత (ప్రేరేసింపబడిన 
ప్రకృతిలో ఠీనమైపోతాయి. 


ప్రకృతి అనేది అనాదిగా ఉంది; అది శాశ్వతమైనది; దానికి 
నాశనం కాని మార్చుకాని లేదు. మాటలకు మనస్సుకు కాని గోచరం 
కొక్క సత్త్యమూ రజస్సూ తమస్సూ అనే గుణత్రయమూ లేనిదై, 
మహత్తు మొదలయిన వానితో సమావేశం లేనిదై, స్వప్నావస్థ మొదల 
యిన అవస్థాతయమూ లేనిదై, పృథివి మొదలయిన పంచభూతాలూ 


లేనిదై, తర్కానికి అందనిడై ఉంది. దానిని వమూలభూతమైన పదా 
రంగా చెబుతారు. కాలం విపరిణావుం చెందినప్పుడు పురుషుడూ, ' అవ్య 


క్తుడూ. ఒకరిలో ఒకరు లీనమౌతారు. ఆ స్థితిని “ప్రాకృతప్రళయం” 
అని అంటారు, 


ఇంకొక సంగతి ఉంది, దానిని కూడా విను, బుద్ది, ఇంద్రియ 
ములు ఇంద్రియార్హములైన విషయములు---ఈ మూడింటినీ ఆశ్రయిం 
చుకుని జ్ఞానం ్రకాగిస్తుంటుంది. గోచరం కావడం అనే లక్షణం 
కలిగ, విరుద్ధం కాకపోవడవు'నే లక్షణం కలిగీ, ఆదినీ అంతాన్నీ కలదై 
ఈ జ్ఞానం. ఉంటుంది. కాంతికంకు దీపమూ, నేత్రమూ, వస్తురూ 
పమూ వేరుకావు. అదేవిధంగా బుద్ది యింద్రియాలూ, విషయాలూ 
పరార్థమూర్తి అయిన పరమాత్మకం ళు. భిన్నమైనవి కావు. 


ద్వాదశ స్ప్తృంధము 107 


ప్రధాన మనేది బుద్దియందు పుడుతుంది. మెలకువగా ఉండుట 
అనే జాగ్రదవస్ట, కలలు కనుట అనే స్వప్నావస్త, గాడనిద్రపోవుట 
అనే సుషుప్తి అవస్థ--అనే ఈ మూడు విధములైన అవస్తలూ ఆత్మ 
నుయాళై బుద్దితో కలిసినట్టుయితే అదే యోగమనిపించుకుంటుంది. 


జీవులు ఈశ్వరునిలో ఉదయం పొంది లయంపొందుతూ ఉంటారు. 
ఒకదానికొకటి ఆధారం కానిదై సమస్తమూ ఆదీ అంతమూ కలదై 
ఉండడంవల్ల అవస్తువై (వస్తువు కానిదై) ప్రవర్తిస్తుంది. ఒకే తేజం 
అనేకరంధ్రాలలో నుంచి అనేక తేజములుగా గోచరించేటట్టు ఒకే భగ 
వంతుడు అనేకవిధములుగా న. నగల “భదాన్నిబట్టి 
అనేకరీతులుగా కనిపించినప్పటికీ బంగారాన్ని ఒకేవిధంగా భావించినట్టు 
గానే పరమాత్మను ఒకటిగానే భావించాలి. కళ్లకు అడ్డుగా నిలిచిఉన్న 
మబ్బు తెర తొలగిపోయినప్పుడు సూర్యబింబం కనిపించినట్టుగా ఆత్మ జ్ఞానం 
వల్ల అహంకారం తొలగిపోయినప్పుడు పరమాత్మ స్వచ్చంగా కనిపిస్తుంది. 
అహంకారం బంధనకారణం. అందువల్ల నే అడ్డునిలుస్తుంది. యోగులు వర 
మాత్మనే యెల్లప్పుడూ తలుస్తూ, పరమాత్మయందే మనస్సును నిల్చి 
ఉంటారు. | 


కాలగమనంచేత (ప్రపంచానికి ధిన్నధిన్న మైన దశలు. కలుగుతుం 
టాయి, పరమాత్మ యొక్క స్వరూపమే కాలం. ఆకాశంలో 
పగటివూట చుక్కలు కనిపించని విధంగా కాలంలో కల్పావస్టలు కనిపిం 
చకుండా సంచరిస్తుంటాయి. నిత్యప్రళయం, నైమిత్తికపళయం, |ప్రాక్ళ 
తికప్రళయం, ఆత్యంతిక ప్రళయం అని ప్రళయాలు నాలుగు ఎధాలు. ఆ 


యా సమయాల్లో సంభవించే నారాయణునియొక్క ఠథీలలనూ, అన 
తారాలనూూ, (బ్రహ్మ కానీ ఈశ్వరుడు కానీ తదితరులు కానీ చెప్పలేరు. 
' నేను నాకు తెలిసినంతవరకూ 'వెప్పాను, సంసారనునే మహాసముద్రాన్ని 
దాటడానికి .. “విష్ణుకథ అనే నావ ఒక్కతే సాధనం. వురొకేది 
సాధనం కాలేదు. సహాయపడలేదు. 


ఊఉ ఏను మృతుండ నౌదునని యింత భయంబు దమునంబులోపలన్‌ 
మానుము; నంభదంబు గల మానవకోట్లుకు (6 జావ నిత్యమౌలం; 

గాన హరిం దలంపు; మిక6 గల్లదు జన్మము నీకు ధాత్రిపై; 
వమానవనాథ! పొందెదవ్చ మాధవలోక కనివాససౌఖ్యముల్‌ 256. 


108 పోతన భాగవతము 


* “నేను చనిపోతాను అన్న భయాన్ని పూర్తిగా మనస్సులో 
నుంచి విడిచి పెట్టు. జన్మించిన మానవుల కందరికి మరణించడం 
కూడా నిత్యధర్మం. కాబట్టి హరిని ధ్యానం చేసుకో! దీనివల్ల _ నీవు 
మళ్లా మానవలోకంలో జన్మీంచడం జరుగదు. ఓ రాజా! మాధవలోక 
మైన 'వైకుంఠంలో నివసించి, అక్కడ సౌఖ్యాలు అనుభవించే యోగం 
కీలుగుతుంది. 


పరీక్షిత్తు తక్షకునిచే దస్టుండై మృతి నొంద నతని 
పుత్రుండు సర్పయాగము సేయుట 

వ, రాజేంద్రా జరామరణ హేతుకంబయిన _ శరీరంబుననుందు 
జీవుండు ఘటంబులలో (6 గనంబడు నాకాశంబు ఘటనాశంబయిన 
మహాకొశంబునం జేరు తెణంగున్న శరీరపతనం బగుడు నీశ్యరుం 
గలయు6, దైలనాశపర్యంతంబు వర్తి తేజంబుతోడ వర్తించు. 
కరణి ,దేహకృతంబగు భవంబు రజస్సత్త్యత మోగుణంబులచేతం 
(బవర్తిఇచు; నాత్మ నభంబు మాడి ధ్రువంబై యనంతంబై 
వ్యక్తా వ్యక్తంబులకు బరంబై యుండు; న్‌ ట్లాత్మ నాత్మస్లునింగొ 
జేసి, హరినిజాకారంబు భొవించుచుండుట విశేషంబు; నిన్ను 
దక్ష కుండు గణద సదుర్చుండు గాదు; హరిం దఠలంప్పుము; ధన 
గృహదారాపత్యక్షే త్రపశుప్రకరంబుల వరించి సమస్తంబును నారా 
యణార్పణంబు సేసి విగతశోకుండ వై నిత్యంబును హరిధ్యానంబు 
సేయు” మని వినిపించిన రాజేంద్రుండును గుశాసనాసీనుండై జనా 
ర్రనుం జింతించుచుండ నంత శుకుండును యథేచ్చావిహారుం 
డయి చనియె; నిట గ్రుద్దుండైన బబాహ్మణోత్తమునిచే6 బేరి 
తుండైన తక్షక్షుండు ద్వెజరూపంబు6 దాల్చి, పరిక్షిద్వధార్హంబుగా 
ఛేతెంచుచుండీ మార్గమధ్యంబున6€ గాశ్యపుండను సర్పవిషహరణస 
దురం డగు నొక్క వ గని యతని నపరిమితధనప్రదానం 
బున దృష్షంగావించి, సరీ క్షీ న్నికటంబునకు రాకుండు న ట్లూనర్చి, 
యంతటు (౬ బరీక్రీన్మహారాజు చెంతనున్నవారణచేతి కొక ఫలం 
బిచ్చి చనిన్న వా రా ఫలంబు రాజున కిచ్చిన నతం డా ఫలంబు 
నాస్వాొదించినం (గ్రిమిరూపంబున నందుండి వెడలి ముహాభయంక 
రరూపంబునం గాకోదరంటై రాజుం గజచిన నతండు నా-శ్షణంబ 
విషాగ్నిచే భస్మీభూతుం డయ్యె; నట్టి యవసరంబున భూమ్యుం. 
చరిక్షంబులనుండు నిఖిలప్రాణు లాశ్చర్యకరంబగు తన్మరణంబు 


ద్వాదశ స్కంధము 3 100 


గని హాహారవంబులు సేసి; రంత నీ యర్హంబు నతని తనయుం 
డైన జనమేజయుండు విని క్రోధావేశంబున సర్ప(ప్రళయం బగు 
నట్టు యజ్ఞంబు సేయుచుండ సహస్రసంఖ్యలు గల సరంబులు 
హతంబు లయ్యె నా సమయంబున దక్షకుండు రాక వాసనా 
లయంబున నుండుట యెణింగి *స హేంద్రతక్ష కాయాను[బూహి” 
అను (పేషవాక్యంబు నొడువ్సనంత6, దక్షకసహితుండయి విమొ 
నముతో నింద్రుండు స్టానభంశంబు నొంది పడుచుండ, న త్తి 
నొంగీరనుం డేతెంచి పరీక్షిత్రనయుని బహాభంగులం గీర్తించి. 26 


* మహారాజా! ముసలితనానికీ మృతికీ ఆశయం శరీరం, ఈ 
శరీరంలో ఉన్నజీవుడు కుండలో ఉన్న అకాశం కుండ పగిలినప్పుడు 
మహాకాశంలో కలిసిపోయినట్టుగా శరీరం నాశన మైనవ్వుడు దేవునిలో కలిసి 
పోతాడు. అనగా జీవాత్మ పరమాత్మలో చేరిపోతుంది, చమురు అయి 
పోయేవరకు వత్తివెలుగుతుంది. అదేవిధంగా శరీరం ధరించి వచ్చిన 
జన్మ సత్త్వ రజస్త మోగుణములచేత ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఆత్మ 
మాత్రం ఆకాశం మాదిరిగా నిశ్చలంగా అనంతంగా _ గోచరత్వానికే 
అగోచరత్వానికీ అతీతంగా ఉంటుంది. ఇటువంటి ఆత్మను ఆత్మస్టునిగా 


చెయ్యగలిగి ఉండాలి, అప్పడు హరియొక్క నిజాకారాన్ని ధ్యానం చెయ్య 
గలిగి ఉండాలి. అది గొప్ప విషయం. 


నిన్ను కరవగల శక్తి తక్షకునికి లేదు. విష్ణువును సదా ధ్యానించు. 
ధనధాన్యములనీ, గృహశ్షేత్రములనీ, వుత్రకళత్రములనీ వ్యామోహం పెట్టు 
కోక, అన్నింటినీ విడిచిపెట్టి భగవదర్పణబుద్దితో శోకరహితుడవై నిర 
తమూ నిరంతరమూ హరీనే ధ్యానిస్తూ ఉండు" అని. శుకయోగి 
వినిపింపగా రాజుశేష్ణుడైన పరీక్షిత్తు దర్భాసనం మోద కూర్చుండి 
జనార్హనుడై న విష్ణుదేవుని చింతించడం మొదలుపెట్టాడు. శుకమహర్షి 
తాను స్వచ్చందసంచారియై వెళ్లిపోయాడు. 


“కోపం పొందిన విప్రుని (శృంగి) వల్ల (ప్రేరేపింపబడినవాడైై తక 
కుడు (బాహ్మణచవేషం ధరించి పర్మీక్షి త్తును సంహరించడంకొసం వస్తూ 
(త్రోవల్‌ కాశ్యపుడనే, ఒక బ్రాహ్మణుని కలుసుకున్నాడు, ఆ కాశ్యపుడు 
పాము విషానికి విరుగుడు వెయ్యగల సమర్హుడు. అందువల్ల అతనికి 
అంతులేనిధనం సమర్పించి సంతృప్పిపరచి పరీక్షిన్మహారాజు చెంతకు నెట్ట 


110 పోతన భాగవతము 


కుండా చేశాడు. ఆ . తరువాత తక్షకుడు పరీక్షిత్తు దగ్గర ఉంటున్న 
వారికి ఒక పండునిచ్చి తాను వెళ్లిపోయాడు. ఆ సన్నిహితులు ఆ 
పండును రాజుకు సమర్పించారు. ఆయన ఆ ఫలాన్ని చవిచూచినం 
తలో, లోపలనుంచి ఒక పురుగువలె పైకి వచ్చి భయంకరమైన మహాస 
ర్పంగా మారిపోయి రాజును కరవగా .ఆయన ఆ క్షణమే విషాగ్నివల్ల 
బూడిదగా మారిపోయాడు. 

ఆ సమయంలో ఆశ్చర్యకరమైన ౪ మరణాన్ని అవలోకించిన' 
సర్వజీవులూ హాహాకారాలు చేశారు. ఈ విషయమంతా అతని కుమా 
రుడైన జనమేజయుడు విని క్రోధావేశం పొంది సర్పాలన్నీ నాశనం 
కావాలన్న సంకల్పంతో యజ్ఞం. చేస్తూఉండగా వేనక్సువేలు పాములు నొశ 
నమైపోయాయి. తక్షకుడు రాకుండా ఇంద్రుని వుందిరంలో ఉండటుం 
తెలుసుకుని బుత్విజుడు “సహేంద్రతక్షకాయానుబూహి అని పలికి 
నంతటిలో తక్షకునితోపాటుగా ఇంద్రుడు కూడా విమానంతో సహా 
తన స్థానంనుంచి వడుతుండగా, ఆ సమయానికి అంగీరసుడు వచ్చి 
పరీక్షిత్తుకుమారుడై న జనమేజయ మహారాజును పెక్కు విధములుగా 
స్తుతించాడు, | 


చ. “మృతియును జీవనంబు నివి మేదినిలోపల జీవకోటికిన్‌ 
సతతము సంభవించు; సహజం బిది; చోరహుతాశసర్చ సం 
హతులను దప్పి నాంకటను బంచత నొందెడునట్టి జీవుండున్‌ 
వెతలను బూర్వకర్మ భవవేదన లొందుచు6 గుందు నెప్పుడున్‌ ,27 


ద. అట్టు గావున నసంఖ్యంబులైన దంద'కాకంబులు హతంబు లయ; 
శాంత మానసుండమవై, క్రోధంబు వర్షింపు దునిన గురూపదిష్ట 
_ట్రకారంబున సర్ప్వయాగంబుమాని యుండె; నంత దేవతలు 
గుసుమవృష్టి ౦ గురియించి; రా రాజన్యుండు దముంత్రిసమేతుండై 
నగర ప్రవేశంబుసేసె బాధ్యబాధకలక్షటంబులు గల విష్ణుమాయా 
చోదిత గుణవ్యాపారంబుల నాత్మ మోహపడుం గావున, నట్ట 
దూయావికారంబులం బరిత్యజించి, తదాశ్రయాకృతదూనసుండై 
వర్తించుచుు పరనింద సేయక, వైరంబు వర్షించి భగవత్పదాంభో 
జభక్తీ సంయుక్తుండై  తిరుగునతండు హరిపదంబుం జేరు; నని 
చెప్పి వెండియు సూతుండు పరమహర్ష సమేతుండై శౌనకున క 
ట్లనియె.. | 28 


ద్వాదశ స్కంధ కర 111 


* ఆ సిమ్మట “చావు బతుకులు భూమిమోద ఉండే జీవసముదా 
యానికి . ఎల్లప్పుడూ కలుగుతూనే ఉంటాయి. ఇది. సహజం; పుట్టుకతో 
వచ్చేదే. దొంగలవల్ల, అగ్నివల్ల, పొముకాటువల్ల, దపికవల, ఆకఠివల్ల 

క CI లే యొ వ ౧ rE 
చనిపోయే మానవుడు కష్టములతో కుమిలిపోయి తాను పూర్వం చేసిన 
పాపాలయొక్క ఫలాన్ని ఎప్పటికీ అనుభవిస్తాడు 


అందువల్ల శాంతిని సౌందిన మనస్సు కలిగి కోపాన్ని ఒడిచిపెట్టు. 
ఇప్పటికే లెక్క పెట్టు లేనన్ని పాయిలు మృతిచెందాలు. ” అని చెప్పగా గురువు 
యొక్క ఉపదేశాన్ని బట్టి జనమేజయుడు సర్పయ స మూనివేశాడు. 
అందుకు సంతోషించి దేవతలు పూలవాన కంట 


ఆ తరువాత జనమేజయ మహారాజు మంత్రుల కన్న 
వాడె రాజధానీనగరంలో (ప్రవేశించాడు. గుణసమే తాలైన ప్ర త్తులు 
విష్టమాయవల్ల (ప్రేరేపణ పొందుతుంటాయి. వాటికి బాధ్యబాధక 
లక్షణాలు కూడా ఉంటాయి. వాటి వల్ల ఆత్మకూడా భ్రాంతిని 
పొందుతుంటుంది. జనమేజయుడు ఆ విధమైన చమూయావికారము 
లను విసర్జించి వేశాడు; తన మనస్సును వాటికి ఆశ్రయం కాకుండా 
చేసుకుని యితరులను నిందించడం కానీ ఇతరులతో విరోధించడం 
కానీ లేకుండా భగవంతుని పాదపద్మాలయందే భక్తి కలవాడై కాలం 
వెళ్ల బుచ్చుతున్నాడు. అతను తప్పకుండా విష్ణుపదాన్ని చేరుకుంటాడు” 
అని చెప్పి సూతుడు ఆనందంతో .శౌనకునితో ఈ విధంగా చెప్పసాగాడు. 


శ్రీ వేదవ్యాసుండు "వేదములను, బురాణములను 
లోకమందు బ్రవర్తి దపంజేయుట 
క జత బారాశర్యున 
కార్యులు పైలుండు సుమంతు బై మినిమునులున్‌ 
ధీరుండు వై శంపాయను(6 
డారయ నలువృరును శిష్యులై యుండి రొగిన్‌. 20 


* “పరాశరుని కుమారుడైన ద్యాసునికి పైలుడు, సువుంతుడు, 
జైమిని, వైశంపాయనుడు అనీ ఆర్యులూ, ధిరులూ అయిన నలుగురు 
శిష్యు లున్నారు. 

9 


112 


పోతన భాగవతము 


వారలు బుగ్యజుస్సామాధర్వంబు అనియెడు నాలుగు వేదంబుల 
వ్యాసోపదిష్టక్రమంబున లోకంబులం బ్రవర్తింప6జేసి రని చెప్పిన, 
నా క్రమం బెట్టని శౌనకుం డడిగిన సూతుండు సెస్పందొడంగా; 
“నాదియందుC జతుర్ముఖుని హృదయంబున నొక నాదం బుద్భ 
వించె నది వృత్తి నిరోధంబుదలన మూర్తీభవించి వ్యక్తంబుగా6 గను 
పట్టు; నట్టి నాదోపాసనవలన యోగిజనంబులు నిష్పాపులై ముక్తి 
నొందుదు; రందు నోంకారంబు జనియించె; నదియె సర్వదుం 
త్రోపనిష న్మూలభూత యగు వేదమాత యని చెప్పంబడు; నా 
యోంకారంబు త్రిగుణాత్మకంబై యకారోకారముకారంబు అనెడు 
త్రివర్లరూసంబై (పకాణించుచుండి; నంత భగదంతుండగు నజుం 
డా ప్రణవంబువలన స్యరస్సర్మాంతస్థోష్మోది లక్షణ లక్షీ తంబగు 
నక్షర సమాొమ్నాయరబు గల్పించి, తత్సాహాయ్యంబునం దన వదన 
చతుష్ట్రయంబునలన వేదచతుష్టయంబు గలుగంజేసె; నంత నతని 
పుత్రులగు బ్రహ్మవాదు లా వేదంబులం దదుపదిష్ట ప్రకారంబుగా 
నభ్యసించి, యా (శ్రమంబున వారలు దదు శిష్యపరంపరకు నుప 
దేశించి; రిట్లు వేదంబులు సమ(గ్రంబుగాC. బ్రతియుగంబున మహ 
ర్లులచే నభ్యసింపం బడియె; నట్టి' వేదంబులు సమగ్గంబుగ6 బరి 
యింస నశక్తులగు వారలకు సొహాయ్యంబు సేయుట ద్వాపర 
యుగాదియందు భగవంతుండు సత్యవతిదేవియందు (౬ బరాశరమహ 
రికి సుతుండై యవతరించ్చి యా వేదరాశిం (గ్రమమ్మున బుగ్య 
జుస్సామాథర్వంబు అన నాలుగు విధంబులుగ విభజించి, సెల 
వైశంపాయన జైమిని సుదుంతు లనియెడు శిష్యవరులకు6 (గ్రదుం 
బుగ నా వేదంబుల నుపదేశించె నందు బైలమహర్షి సేకొన్న 
బు'గ్వేదం బనంతంబు లగు బుక్కులతో (6 జేరి యుండుటంజేసి 
బహ్వ్బృచశాఖ యని చెప్పంబడు; నంత నా 'పైలుం డింద్రప్రమి 
తికి బాష్యులునకు నుపదేశించె; బాష్కలుం డొ సంహితం జతు 
ర్విధంబులు గావించి శిష్యు లగు బోధ్యుండు యాజ్ఞ నల్ఫుండుC 
బరాశరుండు నగ్నిమిత్రుండు ననువారికి నుపదేశించె; నింద్రప్రమితి 
దన సంహిత మాందూకేయున కుపదేశించె; మాండూకేయుండు 
దేనమిత్రుం డనువానికిం జెస్పె నతనికి సౌభర్యాదిశిష్యుల నేకులై 
ప్రవర్తిల్లి; రందు సౌభరిసుతుండు 'శాకల్యుండు దా నభ్యసించిన 
శాల నెదు విధంబులుగ విభజించి; వాత్స్యుండు మౌద్గల్యుండు 
శాలీయుండు గోముఖుండు శిశిరుం డనెడు శిష్యుల కుపదేశించె; 


ద్వాదశ స్కంధము 113 


నంత జాతుకర్లి యనువానికి. వా రుపదేశింప నతండు బలాకుండు 
పైరగుండు వైతాళుండు విరజుం డనువారి కుపదేశించె; నదియు 
నుంగాక మున్నువినిపించిన బాష్కలుని కుదూరుండైన 'బాష్కలి 
వాలభిల్యాఖ్యసంబాతను. బాలాయని గార్భ్యుండు కాసారుం డను వార 
లకుం జెప్పె; ని త్తెణంగున బపహ్వ్యూచసంహిత .లనేకప్రకారం 
బులం బూర్వోక్తబ్రహ్మర్జులచే ధరియింపంబడె; యజుర్వేదధరుం . 
డగు వైశంపాయనుని శిష్యసంఘంబు నిఖిలక్రతువుల నాధ్యర్య 
వకృత్యంబుచేC దేజరిల్లిరి; మఠీయు నతని, శిష్యుండగు యాజ్ఞ 
వల్క్యుండు గుర్వపరాధంబు సేసిన, నా గురువు కుపితుందై 


“యవీతవేదంబుల మరలం దన కిచ్చి పొమ్మనిన నతండు దాను 
" జదివిన యజుర్గణంబును దదుక్తక్రమంబున6 (గక్క్కు నవి రుధి 


రాక్తం బగు రూపంబు దాల్చిన యజుర్గణాధిష్పితశాఖాధి దేవతలు 
తిత్తిరిసక్షులై వానిని భుజియించిరి; దానంజేసి యా శాఖలు తైత్తి 
రీయంబులయ్యె; నంత నిర్వేది యగు నా యాజ్ఞవల్కుుం డసరి ' 
మిత నిర్వేదంబు నొంది, యుగ్రతపంబున సూర్యుని సంతుష్టుం 
గావింస, నతండు సంతసిల్లి హయరూపలబు6 దాల్చి యజుర్గణంబు 
నతని కుపదేశించెయ; గావున నది వాజసనేయశాఖ యని వా(క్రుద్వం 
బడె; నంత నా యజుర్గణంబు కాణ్వ మాధ్యందినాదులచే నభ్యసీం 
పంబడే; నిటు యజుశ్వేదంబు లోకంబునC (బదర్తి ల్ల; సాదువేదా 
ధ్యేత యగు "జె మినిమహర్షి దన సుతుండగు సుదుంతునికి నువ 
దేశించె నతండు. సుకర్ముం డను తన సుతునకు6 దెలిపె; నతం 
డా వేదమును సహ(స్రశాఖలుగా విభజించి కోసలుని కుమారుండై న 
హిరణ్యనాభునికిని, దన కుమారుం' డగు పౌష్పంజి యనుదానికి 
నుపదేశించె; నంత వారిరువురు (బ్రహ్మ వేత్త లగు. నావంత్యులు 
నుదీచ్యు లను నేనూర్లురికి నుపదేశించి వారిని సామవేదసార 
గులంగా జేసి; రిట్లు “సామవేదంబు లోకంబున వినుతి నాొందె; 
మజీయు నథర్వవేత్త యగు సుమంతుదుహర్షి దానిం దన శిష్యున 
కుసదేశింస నతండు వేదదర్శుండు పథ్యుం డను శిష్యుల కుపదే 
శించె నందు వేదదర్శు6 డనువా6డు శౌల్కాయని బ్రహ్మాబళి 
నిర్ణోషుండు సిప్పలాయనుం డనువారలకును, బథ్యుండనువా €డు 
కుముదుండు శునకుండు జాబాలి బభు నంగిరసుండు సైంధవా 
యనుం డనువారలకు నుపదేశించి (ప్రకాశంబు, నొందించె ని తెఖం 
గున -నథర్వవేదంబు వృద్ది నొందె; ని ట్లఖిలవేదంబుల యుత్స 


114 పోతన భాగవతము 


త్తిపచారక్రమం బెణింగించితి] నింకం బురాణ[క్రదుం బెట్టు అనిన 
వినిసింతు వినుము; లోకంబున6 బురాణ(ప్రదర్తకు లనం బసిద్దు 
లగు త్రయ్యారుణి కశ్యపుండు సావర్ణి యకృతవ్రణుండు వైశం 
పాయనుండు హోరీతుం డను నార్గురు మజ్ఞనకుండును వ్యాస 
శిష్యుండునగు రోమహర్షణునివలన (గ్రహించి; రట్టి పురాణంబు 
సరాదిదశలక్షణలక్రి తంబుగా నుండు; మజీయు గొందణా పురా 
ణంబు సంచలక్షణలక్షితం బనియు6౬ బలుకుదు; రట్టి పురాణ 
నామాను క్రమంబు (6 బురాణవిదులగు బుషులు సెప్పిడు తెలం 
గున నెటీింగింతు; వినుము; (బాహ్మంబు పాద్మంబు వైష్టవంబు 
శ్రైవంబు -భాగవతంబు భవిష్యోత్తరంబు నారదీయంబు నూర్క్శం 
దేయం బాగ్నేయంబు బ్రహ్మక్రై వర్తంబు లైంగంబు వారాహంబు 
స్కాందంబు వామనంబు కౌర్యంబు మాత్స్యంబు బ్రహ్మాండంబు 
గారుడంబు నని పదునెనిమిది మహాపురాణంబులు మణఖియు నుప 
పురాణంబులుం గలవు; వీని లిఖించినం జదివిన వినిన దురితంబు 
లడంగు నని సూతుండు శౌనకాదులకుం జెస్పిన వారు “నారా 
యణగుణనర్లనంబును దత్కథలును జెప్పితి; వింక దోషకారులుC 
. బాసమతులు నె వ్విధంబున భవార్ధిం దరింతు, రా (క్రముంబు వక్కా 
ణింపవే!' యని యడిగిన నెటీంగింపం దలంచి యిట్లనియె. 30 


* ఆ నలుగురూ తమ గురువైన వ్యాసుడు బోధించిన (క్రమంలో 
బుగ్వేదాన్నీ, యజుర్వేదాన్నీ, సామ వేదాన్నీ, అథర్వ వేదాన్నీ లోకంలో 
ప్రచారం చేశారు, | 


ఈ మాట విని శౌనకుడు “ఆ క్రమ మేమిటి?” అని ప్రశ్నింపగా 
సూతుడు బదులు చెప్పసాగాడు. “మొట్టమొదట బ్రహ్మ, హృదయంలో 
ఒక నాదం పుట్టింది. చిత్తవ్యాపారాన్ని నిరోధించడంవల్ల అది రూసం 
ధరించి స్పష్టంగా గోచరించింది. అటువంటి ధ్వనిని ఉపాసించడంవల్ల 
యోగులు పాపరహితులై ముక్తిని పొందుతారు. ఆ నాదంలోనే 
ఓంకారం పుట్టింది. ఓంకారం మంత్రాల కన్నింటికీ మూలం కావడంవ 
ల్లనూ ఉపనిషత్తుల కన్నింటికీ మూలం కావడం వల్లనూ “వేదమాత” 
అన్న విఖ్యాతిని గడించుకుంది. 


ఓంకారంలో మూడు గుణా లున్నాయి. ఆ విధంగానే అకారమూ, ' 
ఉకారమూ, మకారమూ అనే మూడు వర్ణా లున్నాయి. ఆ గుణాలతోనూ 


ద్వాదశ . సః సుంధము 115 


వర్షాలతోనూ ఓంకారం ప్రకాశిస్తూ ఉంది, ఆ (ప్రణవం వల్ల భగవం 
తుడీన బ్రహ్మ స్వరములు, స్పర్శములు, అంతస్టములు, ఊష్మములు 
మొదలయిన లక్షణాలతో కలిసియున్నటువంటి అక్షరసముదాయమును. ' 
కల్పించాడు. ఆ అక్షర సమామ్నాయం యొక్క తోడ్పాటుతో తన 
నాలుగు ముఖములనుంచీ నాలుగువేదాలను కలుగజేశాడు. బహ్మచారుల 
యిన తన పుత్రులకు వ్యాసుడు ఒక (క్రమంలో వాటిని ఉపదేశించాడు. 
అతని పుత్రులు తమ తండ్రి తమకు బోధించిన క్రమంలోనే శిష్య 
లకు బోధించారు. .ఆ విధంగా వేదాలు ప్రతియుగంలోనూ సమగ్ధంగా ' 
బుషివర్యులచేత అభ్యాసం చేయబడుతూ వచ్చాయి. 


వేదములను సమృగంగా చదువలేని శక్తి హీనులకు సాహాయ్యం 
చెయ్యడం 'కోసం భగవంతుడు ద్వాపరయుగ “ప్రారంభంలో సత్యవతీదే 
వికీ పరాశరమహర్షికీ కుమారుడై అవతరించి సమగ్రమైన _ వేదరాశిని 
(క్రమముగా బుగ్వేదమూ, యజుర్వేదమూ, 'సామవేదమూ, అథర్వ వే 
దమూ అని నాలుగు విధాలుగా విడదీసి క్రమముగా వాటిని 'పవైలమహ 
రికీ, వైశంపాయన మహర్షిక్రీ జైమిని మహర్షిక్సీ సుమంతు “వహర్డికీ 
తాడు, 


ఆ వరుసలో పై లమహర్షి బు గ్వేదాన్ని నేర్చుకున్నాడు. బుగ్వేదం. 
అనంతంగా బుక్కులు ఉండడం వల్ల “బహ్వ్య్బుచశాఖ” అన్న ప్రసి 
ద్దిని పొందింది. 'పైలుడు తాను నేర్చుకున్న వేదాన్ని ఇంద్రప్రమితిక్తీ, 
బాష్కలునికీ ఉపదేశించాడు. బాష్కలుడు తను నేర్చుకున్న భాగాన్ని 
నాలుగు భాగాలుగా చేసి తన శిష్యులైన బోధ్యుడు, యాజ్ఞవల్క్యుడు, 
పరాశరుడు, అగ్నిమిత్రుడు అనే నలుగురికి ఉపదేశించాడు, ఇం|ద్రప్రమితి 
తను నేర్చుకొన్న సంహితను మాండూకేయుడు అనేవానికి ఉపదేగిం 
చాడు. అతడు దేవమి(త్రుడు అనేవానికి ఉపదేశంచేశాడు. దేవమి(త్రునికి 
శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో ఒకడు సౌభరి కుమారుడై న 
శాకల్యుడు. శాకల్యుడు తను నేర్చుకొనిన శాఖను అయిదు భాగాలు చేసి 
తన అయిదుగురు శిష్యులకూ బోధించాడు. వాత్స్యుడు, మౌద్గల్యుడు, 
శాలీయుడు, గోముఖుడు, ఢిగిరుడు-అనే అయిదుగురూ సౌభర్యుడైన 
శాకల్యుని శిష్యులు. వారందరూ జాతుకర్ణి అనేనానికి ఉపదేగించారు. 
జాతుకర్ణి బలాకుడు, వైంగుడు, వైతాళుడు, విరజుడు అనే ' నలుగురికి 
ఉపదేశించాడు. బాష్కలుని కుమారుడు బాష్కలి. అతడు. వాలఖిల్య 


116 పోతన భాగచతమ. 


సంహితను బాలాయని, గార్హ్యుడు, కాసొరుడు అనే ముగ్గురికి బోధిం 
చాడు. ఈవిధంగా బహ్వ్బుచసంహితలు, అనగా బు గ్వేద సంహితలు 
అనేకవిధములై యింతకుముందు చెప్పిన మహర్షులచేత ధరింపబడి నిల్చి 
ఉన్నాయి. 
యజుర్వేదమును ఉపదేశం పొందెన మహర్షి వైశంపాయనుడు. 
ఆయన ణిష్యు లందరూ యజ్ఞము అన్నింటిలోనూ పాల్గొని, అధ్య 
ర్యువులుగా ఉండి (ప్రసిద్ది పొందారు. .. యాజ్ఞ వల్క్యుడు కూడా 
వైశంపాయనుని శిష్యుడే. అతడు గురువుపట్ల అపరాధం చెయ్యడం 
మూలంగా “నేర్చుకొన్న చేదములను తన కిచ్చి sn a 
స్తుడై వై శంపాయను డనగా యజాస్ఫంహితలను, తాను, నేర్చుకొ న్న 
వాటిని వైశంపాయనుడు నేర్చుకొన్న [క్రమంలోనే వదనం చేశాడు. 
అని రక్తసిక్త మైనట్లుండగా ' యజుర్మంత్రగణముల అధెష్టానదేవతలు తిత్తి 
రిపక్ట్షలరూపంలో వచ్చి' వాటిని తినేహెరు. అందువల్ల నే ఆ శాఖలకు 
తైత్తిరీయశాఖలు అనే పేరు వచ్చింది. 


తను నేర్చిన విద్యపోవడంచేత యాజ్ఞవల్క్యవమహర్తి నిర్వేది 
అయ్యాడు. అందువల్ల బాగా నిర్వేదం పొంది తవ్రతపస్సు చేసి 
సూర్యునికి సంతృప్తిని కలుగజేశాడు. సూర్యుడు యజుర్మంత్ర సంహి 
తలను .అశ్వరూపం ధరించి అతనికి బోధించాడు. అందువల్లనే వాటికి 
వాజస నేయశాఖ అన్న దాసి కరిగింది. ఈ. గాఖలో ఉండే యజు 
స్పంహితలను కాణ్బులు, చూధ్యందినులు 'మొదలయినదారు స్వేకరించి 
_ అభ్యసిస్తున్నారు. ఈ విధంగా లోకంలో యజుర్వేదం వ్యాపించింది. 


సామ వేదాన్ని అభ్యసించిన జై మినిమహర్షి తన కువూరుడైన సుమం 
తునికి దానిని బోధించాడు. అతడు తన సుతుడైన సుకర్మునికి 
చోధించాడు. మడు సామ చేదమును వెయ్యిశాఖలుగా .విడడిసి 
యిద్దరికి బోధించాడు, ఉకడు కోసలుని పుత్రుడై న హారణ్యనాభుడు 
రెండవవాడు, తన కుమారుడైన పౌప్పంజి. వా రిద్దరూ బ్రహ్మ వేత్తల 
యిన ఆవంత్యులూ, ఉదిచ్యులూ అనే అయిదువందలనుందికి ఉపడే 
గించి వారిని సొవువేద పారగులుగా చేశారు. ఈ దిధంగా సా సామ చేదం 
లోకంలో ప్రశంస పొందింది. 


అథర్వవేదాన్ని అభ్యసించిన సుముంతుడనే మహర్షి దానిని తన 
శిష్యునికి బోధించాడు. ఆ శిష్యుడు తన శిష్యులయిన' 'వేదదర్శుడు, 


ద్వాదక స్కంధము | 117 


పథ్యుడు అనే యిద్దరికి ఉపదేశించాడు. చేదదర్శుడు శౌల్కాయని, 
బ్రహ్మబలి, నిర్జోషుడు, పిప్పలాయనుడు అనే. నలుగురికి బోధించాడు. 
కుముదుడు,. శునకుడు, జాబాలి, బభువు, అంగిరసుడు, పైంధనాయ 
నుడు అనే ఆరుగురికి పథ్యుడు బోధించాడు. ఈ -విధంగా (ప్రకటన 
పొంది అథర్వ వేదం వృద్ది గాంచింది. ఈ . విధంగా నాలుగు వేదముల 
ఉత్పత్తినీ, వ్యోప్తీనీ తెలియజేశాను. ఇప్పు డింక వురాణాల గురించి 
వినిపిస్తాను. . విను. | స 


'త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్షి అకృతవ్రణుడు, వైశంపాయ 
నుడు, హారీతుడు---అని ఆరుగురు పురాణప్రవక్తలుగా ప్రసిద్దులు. ఆ 
ఆరుగురూ కూడా మా తండ్రి అయిన రోమహర్తణుని దగ్గర నేర్చు 
కున్నారు. మొ తండ్రి వ్యాసులవారి శిష్యుడు. పురాణం అనేది సర్గల 
క్షణం కలిగి ఉంటుంది, కొందరు పురాణానికి అయిదు లక్షణాలు 
ఉంటాయని అంటారు, పెద్దలు పూర్వసంగతులు తెలిసన అనుభవ 
జ్జులు చెప్పిన పద్ధతిని అనుసరించి పురాణాలను [క్రదుంగా చెబుతాను. 
విను, బ్రహ్మాప్లురోణం, పద్మపురాణం, విష్ణుపురాణం, శివపురాణం, భాగ 
వతం, భవిష్యోత్తరపురాణం, నారదపురాణం, మార్కండేయపురాణం, 
అగ్నిపురాణం, (బ్రహ్మా కైవర్త పురాణం, లింగపురాణం, వరాహపురాణం, 
స్కాందపురాణం, వామనపురాణం, కూర్మ పురాణం, మత్స్యప్పరాణం, 
(బ్రహ్మాండపురాణం, గరుడప్పురాణం--ఈ పద్దెనిమిదీ మవాపురాణాలు, 
ఇవికాక, యింకా ఉపపురాణాలు ఉన్నాయి. వీటెని నా! 


చదివినా వినినా పాపాలు. నశించిపోతాయి.” 


ఈ విధంగా సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పాడు. వారు 
“నీవు నారాయణుని గుణాలను _వర్లించావు. ఆయన వినిపేం ' 
చావు. సొవం చేస్తినవారూ, పోపబుద్దీ కలనారూ సారసముద్రాన్ని 
తరించే మార్గం కూడా చెప్పనా?" అని అడిగారు. అప్పుడు ఆ 
విషయం చేప్పడానికి ఈ విధంగా మొదలు పెట్టాడు సూతుడు. 


మార్కం డేయోపాఖ్యానము 
క. తొల్లిటి యుగమునం దపములC 
బల్లిదులగు బుుష్యల మహిమను భాషింపయగ రం 
జిల్లేడు మార్చు అడేయ:ుం. 
డుల్లంబున వారిని నిలిపి యుదుగక బది కెన్‌. 31 


118 పోతన భాగవతము 


* “పూర్వ్యయుగంలో తపస్స్ఫుచేత సమర్హులైన మునీశ్వరుల మహిను 
ప్రకాశమానంగా ఉండడంవల్ల మార్కండేయమహర్షి హరిని మనస్సులో 
నిలుపుకుని, ఎప్పుడూ విడిచి పెట్టకుండా ఆనందంతొ మనుగడ సాగిం 
చాడు. జ ur 


వ. 'లోకంబులు గల్పాంతసముయంబునం గబంధనుయంబు అయి, 
యంధకార బంధురంబు అయి యున్నయెడ నేకాకి యయి చరిం 
చుచు బాలార్హకోటి తేజు డయిన బాలుని హృదయం 
బునం (బవేశించి యనేకసహస్రవత్సరంబులు దిరిగి దటపత్తరిశాయి 
యయిన య బ్బాలునిం గ్రమ్మఆం గనియోనని చెప్పిన శౌన 
కాదులు సూతునింగనుగొని “యా మునీంద్రునకు నీ ప్రభానం 
బెట్టుగలిగ?” నని యడిగిన నతం డిట్లనియె. 32 


* కల్పం అంతమయ్యే సమయంలో, అంతే ప్రళయకాలంలో 
లోకాలన్నీ జలమయమై పోయాయి. చీకట్టతొ నిండిపోయాయి, అటు 
వంటి సమయంలో ఒక్కడే సంచరిస్తూ కోటిబాలసూర్యుల తేజస్సుతో 
ప్రకాశించే ఒక బాలుని హృదయంలో ప్రవేశించి ఎన్నోచేల సంవత్స 
రాలు అక్కడే సంచరించి మళ్ళా మట్టియాకు మోద పవ్వళించిన ఆః 
బాలుని చూశాడు. “ఈ విధంగా చెప్పగా శౌనకాదులైన శ్రోతలు వక్త 
యైన సూతుని చూచి “ఆ మునీంద్రునికి ఈ మహిమ యేవిధంగా 
అభించింది?” అని ప్రగ్నించారు. వారికి సమాధానంగా సూతుడు 
చెప్పాడు-- ' 


క, *“భూవినుత, (బ్రహ్మచర్యము 
దా వదలక నిష్పచేత6 దథ్యము గాంగన్‌ 


భావించి హరిం దలంచుచు(6 
గోవిదనుతు6డై మృకండు గుణముల వెలసెన్‌. ఏ8 


* “మృకండు అని. ఒకాయన, ఉన్నాడు. జగత్సన్నుతమైన (బ్రహ్మచ 
Ae సన సస. ణీ ప 
ర్యాన్ని అవలందించి, నిష్టతొ నిలుపుకుని, హరిని మనస్సులొ నిత్యమూ 
ధ్యానిస్తూ, విబుధుల స్తుతికి పాత్రం" కాదగిన  'ఉత్తమగుణాలు. కలిగి 
తవస్సు చేస్తున్నాడు. * 
వ. ఇట్టు దపంబు సేయ నతనికి 'హరిహరులు ప్రత్యక్షంబయి “వరం 
బడుగు. మనిన. గుణగణాధ్యుం డయిన కుదూరు.నడ్షిగిన “నట్టు 


న 
లా 
అటి 


ద్వాదశ స్కంధము 119 


కాకి యని యతండు గోరిన వరం బిచ్చి యంతర్జానంబు నొంది; 
రనంతరంబ య నికి మార్కండేయుం డుదయించి నియ 
మనిష్థా గరిష్టుడయి యుండ; ' మృత్యువు వానిం బాశబద్దుం జేసిన 
నెదిర్చి మిత్తిని ధిక్కరించి, పదివేల హాయనంబులు తపంబు 
సలుప్క నింద్రుండు భయంపడి య. మ్మునివరుని యుగ్రతపంబు 
భంగపణచుటకు దేనతాంగనలం బంప, వా రేతెంచునెడ(6 బుష్ప 
ఫలభరితంబున్తు మత్తమధుకర శుకపికాది శకుంతారద నిరంతర 
దిగంతరంబును; జాతివైర రహిత మృగవక్షికుల సంకులంబును, 
సారసచక్రవాక బకక్రౌంచ కారండవ కోయష్టికాది జలవిహంగమూ 
కులిత సరోవరసహిాస్ర సందర్శనీయంబును నగు నొ తపోవనంబున 
జటావల్పలధారిలైై హవ్యవాహనుండునుంబోలెం దపంబు సేయు 
మునీంద్రునిం గని య య్యంగనలు వీణావేణు వినోదగానంబుల 


నలవరింప మెచ్చక ధీరోదాత్తుం డగున మ్యునీంద్రుని 'గెల్వనోపక 
యింధద్రుని అం జని; రంత హరి యతని తపంబునకుC (బైన 


న్నుండై యావిర్భవించినం గనుగొని దేవ్యా నీ దెవ్యనామస్మరణం 
బునంజేసి యీ శరీరంబుతోడన యనేక యుగంబులు (బదుకున 
ట్టుగాం జేయవే?” యనినం గరుణించి యిచ్చుటయును... 84 


* ఈ విధంగా తపస్సు చేస్తూఉంకే విష్ణవూ ఈశ్వరుడూ 
ప్రత్యక్ష మయ్యారు; “వరం కోరుకో అన్నారు. గుణసంపద గల 
కొడుకు కావాలని అతను కొరుకున్నాడు. వాళ్లిద్దరూ ' సమ్మతించి, అత 
కి కోరిన వరాన్ని (ప్రసాదించి అద్భశ్యు లయ్యారు. 


ఆ తరువాత ఆ మునికి మార్కండేయుడు పుల్లు నియుదునిష్ట అను 
చక్కగా పాటిస్తూ, “గరిష్టుడై ఉండగా మృత్యువు వచ్చి తన పాశంతో 
కట్టి వేయగా, ఎదెరించి. ఆ or వును తృణీకరించి పది వేలసంవత్స 
రాలపాటు ఉగ్రమైన తపస్సు చేశాడు. ' + 


ఆ మార్మం డేయుని తీప్రతవస్సుకు భయపడి యింధద్రుడు తపో 
భంగం చెయ్యడానికై దేవతా స్త్రీలను పంపించాడు, వారు వస్తూ' చ వువ్వు 
లతో పళ్లతో నిండి మదించిన తుమ్మెదలూ చిలుకలూ కిలలూ 
మొదలయిన. పక్షల కూజితాలతో నిరంతరమూ దిగంతాలన్నీ ee 
వంటి జుతివైరాన్ని విడిచిపెట్టి. సఖ్యతతో సంచరిస్తున్న జంతువులతోనూ 


120 పోతన భాగవతము 


పక్షులతోనూ నిండి ఉన్నటువంటి, బెగ్గురులు జక్కవలు కొంగలు 
కొంచలు బాతులు కొక్కెరలు మొదలయిన . నీటిపక్షులతో సంద 
డిగా ఉన్న "వేలాది సరోవరాలతో చూడముచ్చటగా ఉన్నటువంటి ఆ 
తపోవనంలో .జడలూ నారచిరలూ ధరించి అగ్నిదేవునివలె తేజరిల్లుతూ 
తవస్సుచేస్తున్న మార్కండేయ మునివర్యుని చూచి, ఆ సురభామినులు 
వీణావాదనంతో, చేణుగానంతో, వినోదాలతో వివశుణ్ణ చెయ్యడానికి 
యత్నించినప్పటికే అతను వారిని మెచ్చుకోలేదు. వారికి లొంగలేదు. 
ధీరోదాత్తుడైన అతనిని ఆ నిలింపకాంతలు , గెల్హలేక, తవు ఓటమిని 
అంగీకరించి యింద్రుని చెంతకు తిరిగి వెల్లిపోయారు, 


షు? సససు చు వసన: పతక, వుయా 
విష్ణువు అతని తపస్సును ప్రసన్నుడై (ప్రత ప్రక్షముయ్యాడు, మార్మం 
డేయుడు విమ్ణుభగవానుని చూచి. “దేవా! దివ్యమైన నీ నామాన్ని 
స్మరించడంతో ఈ శరిరంతోనే అనేక యుగాలు జీవించి ఉండేట్లు చరం 
పసాదింపవా?” అని వేడుకున్నాడు. విషువు ఆ విధంగా వర|పదానం 
స a Fr) (1 
శాడు, 


తే జగము రక్షింప జీవుల6 జంప మనుప6 
గర్తవై సర్వమయు(6డవై కానిపీంతు 
వెచట నీ మాయల దెలియంగ నెన్వల డోపు? 
విశ్వసన్నుత! విశ్వేశ! వేదరూప! 35 


* “లోకంలోని ప్రాణులను పుట్టించడానికీ, పోషించడానికి, చంప 
డానికి కర్తవు నీవు. సర్వమయుడవు నీవే, విశ్వసన్నుతా! విశ్వ్యేశా! 


'వేదరూపా! నీ మాయను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. 


మ. _ బలిభిన్ముఖ్యదిశాధినాథవరులున్‌ ఫాలాక్షబ్రహ్మాదులున్‌ 
' జలజొతాక్షపురందరాదెసురులుం జర్చించి నీ మూయలం 
దెలియన్‌ లేరంట! నా వశంబె తెలియన్‌? దీనార్తి నిర్మూల! యు 
క్ష్యలపం కేరుహపత్తంలోచన! గదాచక్రాంబుజొద్యంకితా!' 36 
* ఇంద్రుడూ మొదలైన దిక్చాలకులూ, బ్రహ్మా, శివుడూ మొ 
లైనవారూ, దేవతలూ చర్చించి కూడా నీ మాయలను అవగాహన 


ద్వాదశ స్పృంధము 121 


చేసుకోలేరట! లజాతాక్తా! నేను తెలుసుకోగలుగుతానా? దీనుల 
దినత్వాన్ని మ. మహానుభావా! (ప్రకాశదూన మైన పద్మపతా 
వంటి నేత్రాలుగలవాడా! గదాచక్రాదులతో అలంకృత మైన బాహువులు 
కలవాడా!” 


వ. అని వినుతించి “దేవా నీ మొయంజేసి జగంబు (భ్రాంతంబై యున్న 


యది! యిది దెలియ నానతీ వలయు నని యడిగిన నతండు 
నెణింగించి చనియె, మునియును. శివపూజ సేయుచు హరిస్మర 


అంబు సేయ మటిచి శతవర్షంబులు ధారాధరంబులు ధారావర్హం 
బుచే ధరాతలంబు నింప, జలమయంబై యంధకారబంధురంబై న, 
నంత నొ తిమిరంబునం గన్ను గానక్‌ భయంపడీ న్నయెడ 
నా జలమధ్యంబున నొక వటుపత్తర్గింబునం బద్మరాగ కిరణపుంజం 
బుల రంజిల్లు పొదపద్మంబులు గల బాలునిం. గనీ (మొక్కి కి యతని 
శరీరంబు ప్రవేశించి, యనేకకా బనంతంబగు జరీకారతకం 
బునం దిరిగి) యతని చరణారవింద్‌ సంస్మరణంబు సేసి వెలువడి 
కాంగిలింపంచోయిన మాయం గైకొని యంతర్జానంబు నొంద; 
మునియు నెప్పటియట్ల స్వాశ్రమంబు సేరి తపరబు "సేయు ఎచున్న 
సమయంబున. శ 37. 


* అని మార్కండేయుడు స్తోత్రంచేశాడు. ఆ పిమ్మట “నీ మాయ 
చేతనే ప్రపంచం (భ్రాంతిపొంది ఉన్నది. దీనిని గురించి స్పష్టంగా నాకు 
తెలియజెప్పవలసింది” అని అడిగితే విష్ణువు .తెలియడేస కయాతు 


మార్కండేయముని శివపూజ చేస్తూ హరినామన స్మరణ మరచిపో 
యాడు. నూరుసంవత్సరాలపాటు మేఘాలు విడువకుండా ధారాపాతంగా 
వర్షం కురిసి ధాత్రిని నింపిచేశాయి. దానితో ధాత్రి జలమయం కావడ 
'మేకాక కారుచీకటికోనగా మారిపోయింది. ఆ చీకటిలో కళ్లు కనిపెంచక 
భయపడి ఉ ఉన్న సవముయంలో ఆ నీటి మధ్యలో వటపత్రం మోద పద్మ 
రాగమణి (ప్రభలతో ప్రకాశించే పాదపద్మాలుగల ఒక బాలకుని చూచి 
_ నమస్కరించి, అతని శరీరంలో దూరి చాలాకాలం అతని ఉదరం 
లోనే. ఉండి సంచరించి, అతని పాదపద్మాలను సా sas 
వచ్చి కౌగిరించుకోబోగా అతను మాయాధారిణ్టై _అదృశ్యు డ య్యాడు 
ముని - అంతకు ముందువలెనే తన' ఆగ్రమంలో ప్రవేశించి శు 
'చేసుకుంటున్నాడు. 


122 


పోతన భాగవతము 
నిలిచిన శంకరుం గనియు నిత్యసుఖంబుల నిచ్చు గౌరి యి 
మ్ముల హర, భూతిభూష ఆసముజ్జ్వ్యలగాత్రుని6 గంటు, యెంతయున్‌ 
వలనుగ వానితోడ నొక వాటపుమూటను బల్బ_ (గాం దగున్‌ 
సలలితమైన యీ తపసి జాడ వినం గడు వేడ్న. యయ్యెడిన్‌ .38 


* ఆ సమయంతో ఈశ రుడు: నిలిచిపోగా శాశ్వత సుఖ(ప్రదా త్రియైన 


గౌరీదేవి “హరా! విభూతియే విశేషాలంకారంగా ధరించి విలసిల్లుతూ 


జ 


ఉన్న శరీరంగల యీ తపస్విని చూశావా? వానితో ఒక మంచి 
మాట పలకడం బాగుంటుంది. ఈ తపసి విషయం తెలుసుకుందావుని 
ఉంది”అని అంది. 


వ, 


"అనిన శంకరుండును శాంకరీసమేతుండయి నభంబుననుండి ధర 
ణీతలంబునకు నేతెంచి యితరంబు గానక యేకాగ్రచిత్తుండగు న 
మ్మునిం గని తన దివ్యయోగమాయా (ప్రభాదంబునేత నతని 
హృదయంబునం (బ్రవేశించి చతుర్చాహుండును, విభూతి రుద్రాక్ష 
మాలికాధరుండును, |ద్రిశాల డదురుకాదిదిద్య సాధనసమేతుం 
డును వృషభనాహనారూధుండును, నుమొసమేతుండునై తన 
స్వరూపంబు గనంబటీచిన విస్మయంబు నొంది య ము్మునియా 
పరమేశ్వరుని ననేక. ప్రకారంబుల స్తుతియించిన నప్పు డమ్ముని 
తపఃప్రభావంబునకు మెచ్చి “మహాత్మా పరమశె వుండి వని సర 
మేశ్వ్యరుం డానతిచ్చిన మార్కండేయుండును శంకరు నిరీక్షించి, 
దేవా; హరిమాయాప్రభావంబు దుర్లభం; బయ్యది భదత్సందర్శ 
నంబునం గంటి; నింతియచాలు; నైన నొక్క దరంబు గోరెద; 
నారాయణచరణాంబుజధ్యానంబును, ద్భుత్యుజయంబునుం గలుగు 
నట్టుగా6 .గృపసేయవే?' యని ప్రొర్హించినం గృపాసముదుండై 
“యట్లు కాకి యని జరారోగవికృతులు లేక కల్పకోటి సర్యంతంబు 
నాయువుం బురుషోత్తముని యనుగ్రహంబు6 గలుగు నని యాన 
తిచ్చి య మ్మహాదేదృం 'డంతర్జానంబు నొందె నని చెప్పి యీ 
మార్కండేయోపాఖ్యానంబు వ్రొసిన వినినం జదివినను దృుత్యుద్చ 
దొలంగు నని మటియు నిట్టనియె  హరిసరాయణుండుగః భాగవ 
తుండు దేవతాంతరచుంత్రాంతరసాధనాంతరంబులు వర్షించి, దుర్ష 
నులం గూడక నిరంతరంబు నారాయణ గోదిందాది నాదున్మర : 
అంబు సేయుచు నుండెనేని నట్టు పుణ్యప్పురుషుండు వై కుంఠంబున 
వసియించు; మంీయు హరివిశ్య్వరూసంబును జతుర్విధ వ్యాపా 


ద్వాదశ స్కంధము 123 


భేదంబును, జతుర్మూర్తులును, లీలావతారంబులును జెప్ప నగోచరంబు 
లనిన శౌనకుం డిట్లనియె. 39 


* ఆ మాట విని ఈశ్వరుడు ఈశ (రితోపాటుగా ఆకాశం నుంచి 
భూమిమోదికి దిగాడు. ఆ ముని యేకాగ్రమైన మనస్సుతో ఉండడం 
చేత వరి దేనినీ చూడడం లేదు. అప్పుడు ఈశ్వరుడు తనదైన 
దివ్యయోగ మాయ నుపయోగించి అతని హృదయంలో (వ్రవేశించాడు. 
నాలుగు చేతులు కలిగి, విభూతిని ధరించి, రుద్రాక్ష మారికాధారణ చేసి, 
(తిశూలమూ, డమరుకమూ మొదలైన _దివ్యసాధనములతో కూడుకు 
న్నవాడై పార్వతితొపాటుగా వృషభవాహనాన్ని అధిరొహించినవా డై ఆ 
మునికి తన రూపొన్ని చూపించాడు. 


అప్పు డాముని ఆశ్చర్యపోయి ఆ పరమేశ్వరుని బహువిధాలుగా 
స్తోత్రం చేశాడు. పరమేశ్వరుడు ఆ ముని తపోవుహివుకు సంత 
సించి “మహాత్మా! నీవు పరమశైవుడవు” అని (ప్రశంసారూపమైన తన 
నిశ్చయం చెప్పగా మార్కండేయుడు ఈశ్వరుని చూచి “దేవా! విష్ణు 
దేవుని మాయా ప్రభావం ' లభించేది కాదు. కాని నీ సందర్శనంచేత 
దానిని తెలుసుకోగరిగాను. ఇంతమాొత్రం చాలు. అయినా నిన్ను ఒక 
వరం కోరుకుంటాను. నారాయణుని పాదపద్మాలను ధ్యానించే బుద్దినీ, 
మరణాన్ని. జయించే శక్తినీ నాకు అనుగ్రహించు” అని ప్రార్హించాడు, 


ఈశ్వరుడు దయాసముద్రుడు కావడంవల్ల అతని కోరికను అను 
నుతించాడు. ముసలితనమూ, రోగమూ మొదలైన వికారాలు లేకుండా 
కోటికల్పాల వరకూ ఆయుర్జానం చేశాడు. నారాయణుని అనుగ్రహం 
కలుగుతుందని వాగ్గానం చేశాడు. ఆ తరువాత ఆదృశ్యుడై పోయాడు, 


ఈ మార్కండేయకథను వ్రాసినా వినినా; చదివినా వరణం 
దరిదాపులకు రాకుండా తొలగిపోతుంది. హరియందు భక్తి కరిగిన భాగ 
వతుడు ఇతరదేవతలనుకాని, యితరమం|త్రాలనుకానిి ఇతర సాధనలఅను 
కొని వూర్తిగా విడిచి'పె భ్టయ్యాలి. దుష్టులతొ సహవాసం చెయ్యరాదు. 
ఎల్లప్పుడూ “నారాయణ, గోవిందా. మొదలయిన విధంగా నామ 
స్మరణ చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఆచరించే భక్తుడు పుణ్యాన్ని 
సంపాదించుకుంటాడు. అందువల్ల వైకుంఠం చేరుకుని అక్కడ నివ 


124 పోతన భాగవతము 


సిస్తుంటాడు. సరే! విష్ణుదేవుని విశ్వరూపాన్నీ, నాలుగు విధములయిన 
వ్యూహభేదాల్నీ, లీలావతారాల్నీ, నాలుగు విధాలయిన రూపభేదాలనూ 
చెప్పడం సాధ్యం కాదు.” ఈ విధంగా సూతుడు చెప్పగా శౌనకుడు 
ఈ విధంగా అన్నాడు-- 


క, హరికథలు హరిచరిత్రము, 
.. హరిలీలావర్త నములు నంచితరీతిం 


బరువడి నెంశీ6గితి మంతయు 
సురనుత! యనుమాన మొకటి సొప్పడెడి దుదిన్‌. 40 


* “విష్ణుదేవుని కథలూ, విష్ణుదేవుని చరిత్రా, విష్ణుదేవుని లీలలూ, 
చక్కగా సక్రమంగా తెలుసుకున్నాము. అయినా దేవసన్నుతా! సూతా! 
నామనస్సులో ఒక అనుమానం మిగిలిపోయింది. 


చైత్రాదిమాసంబుల సంచరించెడు 
ద్వాదశాదిత్యుల [క్రవుంబును దెలుపుట 


న అది యెయ్యది యనిన లోకచక్షువు వైత్రమాసంబు మొదలుగా నే 
యే మాసంబున నే యే నామంబునం (బ్రవర్తించుం; జెప్ప వే? 
యని యడిగిన ట'జై త్రంబుననుండి చైత్రాది ద్వాదశమాసంబుల 
సౌరగణసప్తకం బీశ్వరనియుక్తందై నానాప్రకారంబుల సంచరించు; 
నా [క్రదుంబు దొల్లి శుకుండు విష్ణురాతునికి6 దెలిసిన చందంబునం 
జెప్పెది నని సూతుం డిట్లనియె. “ శృీదున్నారాయణస్యరూప్పుం 
డగు చూర్తాండుం డేకస్యరూపుండైన, నతనిం గాలదేశ క్రియా 
దిగుణములంబట్టి బుషు లనేకక్రమంబుల నభివర్లించి భావించు 
చున్నవా; రా ప్రకారం బెట్టనినC జొ త్రంబున సూర్యుండు 
ధాత యను నామంబు దాల్చి కృతస్థరిహతి వాసుకి రథకృత్తు 
పులస్త్యుండు తుంబురుండు ననెడు పరిజనులతో (జేరికొని సంచ 
రించు; వైశాఖంబున నర్యముం డను పేరు దహించి ప్పృలహుల 
డోజుండు ప్రహేతి పుంజికస్టలి నారదుండు కంజనీరుం డను నను 
చరసహితుండై కాలంబు గడుపుచుండు; జ్యేష్టంబున మి్రాభి 
ధానంబున, నత్రి పౌరుషేయుండు తక్షకుండు మేనక హాహారథ 

_ స్వనుం ,డను పరిజనులతోడం జేరి వర్తించుచుండు; నాషాఢం 
బున వరుణుం డను నాహ్వయంబునొంది వసిష్టుండు రంభ సహజ 


ద్వాదశ స్కంధము 7 


న్యుండు హూహువు శుక్రుండు చిత్రస్వనుండను సహచరసహితుండై 
కొలక్షేపణంబు సేయుచుండు; శ్రాదణంబున నింద్రుండను. నొదుం 
బుచే వ్యవహృతుండై విశ్వావసువు శ్రోత యేలాప్పుత్రుం డంగిర 
సుండు ప్రమోచ చర్యుండను సభ్యులతోంజేరి కాలంబు గడుపు 
చుండు; భా(ద్రపదంబున. వివస్వంచుండను నొాదుంబు దాల్చి యుగ 
సేనుండు వ్యాఘుం డాసారణుండు భృగు దనుమోచ శంఖపా 
లుండు లోనుగారగల పరిజనులతో సొద్భతుండై కాలయాసనంబు 
సేయుచునుండు. | 41 


* అది యేమిటంకే, ప్రపంచానికి నేత్రంవంటివాడై న సూర్యుడు 
చైత్రమాసం. మొదలుకుని కడవరకూ ఏ నెలలో, ఏ పేరుతో, ఎలా 
సంచరిస్తాడో అని, ఆ విషయం చెప్పవా?” 


శౌనకుని ప్రశ్నకు సూతుడు సమాధానం చెప్పడం సాగించాడు. 
“వై(తంనుంచి పన్నెండుమాసాలలోనూ సౌరగణసప్తకం అంటే సూర్య 
సంబంధ మైన, ఏడుమూర్తలూ వాటి గణాలూ ఈశ్వ్యరనియోగం చేత 
ఎన్నో విధాలుగా సంచరిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని యింతకు 
ముందు. శుకమహర్షి విమ్ణురాతునికి చెప్పాడు. ఆ క్రమంలో. నేను 
మోకు చెబుతాను. _శ్రిమన్నారాయణ స్వరూపుడైన సూర్యుడు ఒక 
రూపం గలవాడు,అయినప్పటికీ మహర్షులు కాలవూ, దేశమూ, [క్రియా 
మొదలయిన వాటి భేదాన్ని బట్టి అనేక విధాలుగా దర్తిస్తూ భాదిస్తూ 
ఉన్నారు. ఆ వివరాలు చెబుతాను.' విను! 


సూర్యుడు చైత్రమాసంలో ధాత అనే పేరు ధరిస్తాడు. అత 
యా టె 

నికి కృతస్టరి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుడు, తుంబురుడు 
అనేవారు. పరిజనులుగా - చేరి సంచరిస్తుంటారు, 


వె శాఖమాసంలో సూర్యుడు అర్యముడు అనేపేరు వహసాడు. 
(on 
పులహుడు, ఓజుడు,. పహేతి, 'పుంజికస్తరి, నారదుడు, కంజనీరుడు అనే 
వారు అనుచరులు. కాగా కాలగదునం సలుుతుంటాడు, 

ట్ట 5 oo 


జ్యేష్ణమాసంలో సూర్యుడు మిత్రు డన్న పేరు దాల్చి అత్రి పౌరు' 
షేయుడు, తక్షకుడు, మేనక, హాహ, రథస్వనుడు అనే పరిచరులతో 
కలిసి (ప్రవర్తిస్తుంటాడు. 


126 పోతన భాగవతము 


ఆషాఢమాసంలో సూర్యుడు వరుణుడు అనేపేరు పొందుతాడు. 
వసిష్టుడు, రంభ, సహజన్యుడు, హూహువు శుక్రుడు, చిత్రస్వనుడు అనే 
వారు తనకు పరివారం కాగా కాలం గడుపుతుంటాడు. 


శావణమాసంలో సూర్యుడు ఇంద్రు డన్న పేరు స్వీకరిస్తాడు. 
అతనికి సహచరులుగా విశా(వసువు, (శోత, ఏలాపుతుడు, అంగిరసుడు, 
Jr S| 
ప్రమోచ, చర్యుడు అనేవారు కలిసి రాగా కాలం నిర్వహిస్తాడు. 


భా ద్రపదమాసంలో సూర్యుడు వివస్వంతు డన్న పేరుతో విరాజి 
లుతూ ఉ(గసేనుడు, వ్యాఘుడు, ఆసారణుడు, భృగువు, అనుమోచ, 
శంఖపాలుడు అనే వారు ఆవరించి ఉండగా సమయపాలనం , చేస్తుం 
టాడు. 


జ ధరలోంద్వ ష్ట్రాహ్య్వయమును 
నిరవుగ ధరియించి ధాత్రి కింపు దలఠిర్బం 
జరియించుచు నభమందున్‌ 
సరసిజహితుండాశ్యయుజము సయ్యన6 గడపున్‌. 42 


* ఆశ్వయుజమాసంలో సూర్యుడు త్వష్ట అన్న పేరుతో భూమికి - 
ప్రమోదం కలిగేటట్టు ఆకాశంలో సంచరిస్తుంటాడు. 


వ. ఈ మాసంబున బువీకతనయుండు కంబళాశ్వుండు తిలో 
త్తమ బ్రహ్మోపేతుండు శరజిత్తు ధృతరాష్ట్రం డిషంభరు లను 
సభ్యులతోడ గూడి కాలంబు గడుప్పుచుండు6; ' గార్తికదూ 
సంబున విష్టువని వ్యవహరింప6బడి యశ్వతరుండు రంభ 
సూర్యవర్చసుండు సత్యజిత్తు నిశ్వామిత్తురిండు మఘా పేతు6డను 
పరిజనవర్గంబుతో (గూడి కాలంబునడపుచుండు; మార్గశీరంబునం 
దర్యమనామవ్యవహృతుండై . కశ్యపుండు తార్వుుండు బుత 
సేనుం డూర్వశి విద్యుచ్చత్రుండు మహాశంనుం డనెడు నను 
చరులం గూడి చరించుచుండు6; బుష్యమాసంబున భగుం డను 
నామంబు దాల్చి సూర్యం డరిష్ట్ర నేమి యూర్జుం డాయువు కరో 
టకుంగు పూర్వచిత్తి యనెడు సభ్యజనపరివృతుండై కలశే 
సణంబు సేయుచునుండు; మాఘమాసంబున 6బూషాహ్యయంబు 
వహించి ధనంజయుండు వాతుండు సుషేణుండు సురుచి ఘృతాచి 
గౌతముం డను పరిజనపరివృతుండై చరియించుచునుండు, 43 


ద్వాదశ స్ప (అధమము ot 


* ఈ నెలలో బువీకుని' నుతుడైన' కంబళాశ్వుడు, ' తిలోత్తమ, 
(బ్రహ్మో పే పేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు, . ఇషంభరుడు. అనే సభ్యు 
లతో 3 సహవర్తియై కాలశ్షేపం చేస్తుంటాడు. కొర్తి కమాసంలో సూర్యుడు 
ప్‌స్మవనే పేరుతో వ్యవహరిస్తాడు. అతనికి పరిచరులుగా ఆకార 
రంభ, సూర్యవర్చసుడు, : సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఘా "పేతుడు 
అనేవారు - సహకరింపగా: కాలాన్ని నడుపుతుంటాడు. 


ల్‌ మార్గశీర్ణ మాసంలో సూర్యుడు అధ్యము డన్న పేరుతో అభిహితుడౌ 
తాడు; కశ్యపుడు, తార్మ్యుడు, బుత సేనుడు, ఊర్వశి, విద్యుచ్చ[త్రువు, 
మహాశంఖుడు అనేవారు అనుచరులు కాగా కాలనిరహణ కార్యక్రమం 
చేస్తుంటాడు. : 


పుష్యమాసంలో సూర్యుడు భగుడనే పేరు ధరించినవాడై 
సూర్టుడు, అరిష్టనేమి, ఊర్జుడు, ఆయువు, కర్కోటకుడు, పూర్వచిత్త్‌ 
అనేసారు. 'సభ్యజనులై అనుసేరింపగా; సమయం జరుపుతుంటాడు. 


మాఘమాసంలో పూషుడన్న పేరుతో వ్యవహరింపబడుతూ ధనంజ 
యుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతోచి, గౌతముడు అనేవారు 
పరిజనం కాగా సంచరిస్తూ ఉంటాడు, 


క 'క్రతునామంబు ధరించియు6 
జతురత 6బాలించుచుండు (జాతుర్య కభా 
రతురడి సహ(స్రకిరణు (డు | 
న. శే 
మతియుతు లౌనన౭దపస్యమాసము లీలన్‌, . 44 


* ఫాల్లుణమాసంలో స హస్రకిరణుడై న సూర్యుడు చాతుర్యకళా 
కేళిలోలుడై బుద్దిమంతులు (పేశంసి సంచునట్టుగా [కతు వన్న "పేరు 
"పెట్టుకుని కాలాన్ని పరిపాఠిస్తాడు... ' 


వ. - అందు వర్పసుండు భరద్వాజుండు సర్తన్యుండు సేనజిత్తు విశ్వం ' 
డైరావతుం డనువారలతో నెనసి కాలయాపనంబు ' సేయుచుండు?; 
నిట్లు ద్వాదశమూసంబుల నపరి మేయవిభూతులచే6 దేజరిల్లుచు 
నుభయసంధ్యల నుపొసించు జనుల సాససంఘంబుల నున్మూల 
నంబు సేయుచు, (బ్రతిమాసంబును బూర్యోక్తపరిజనషట్పుంబు 
10 


128 పోతన. భాగవతము 


"వెంట నంట నుభయలోకనివాసులగు జనంబుల శై హికాముష్మిక 
ఫలంబుల నొసంగుచు బుగ్యజుస్సామాథర్వణమంత్రంబుల (6 బరి 
యించుచు, బుషీసంఘంబులు స్తుతియింప౦బురోభాగంబున నప్ప 
రస లాడ, గంధర్వులు పొడ, బ్రహ్మవేత్తలగు నలువది వేద్చరు 
వాలభిల్యమహర్హు అభిముఖులె నుతించుచు నరుగ, నధికబలవే. 
గవిరాజమానంబులగు నాగరాజంబులు రథోన్నయనంబు సలుప 

బాహాబల ప్రతిష్టాగరిష్థులగు నైర్భత (శ్రేష్టులురథపృష్టభాగంబు మోచి 
త్రోయుచుండ ననాదినిధనుం డగు నాదిత్యుండు ప్రతికల్పంబున 
నిట్ట కాలయాపనంబు . సేయుచుందేజరిల్లుచుండు; నట్టుగావున 
నివి యన్నియు వాసుదేవమయంబులుగా౭చెలియు' మని హేరాణి 
కోత్తముండగు సూతుండు. శుకయోగీంద్రుండు ప్రాయోపవిష్టుం 
డగు పరీక్ష న్న రపాలున కుపదేశించిన తెంంగున 'నై మిశారణ్యవాసు 


"లగు శౌనకాది. బుషి శేష్ట్ణులకు ౯ చెలి"పె; 'నిట్టి పురాణరత్నంబగు 
భాగవతంబు వినువారును బఠియించువారునుూ లిథియించువారును 
Ps గలిగి విష్ణుసాయుజ్యంబు నొందుదు; 


రదియునుం కోక... 45 


* ఆ సనుయంలో వర్చసుడు, భరద్వాజుడు, పర్షన్యుడు, సేన 
జిత్తు, . నప్పుడు బరావతుడు అనేవారు ఆతనిని పరిచరిస్తుంటారు. 


3 ఈ విధంగా. పండ్రెండు నెలలలోనూ “ఇంతి యుని కొలిచి చెప్పడా 
' నికి వీలుకాని విభవంతో ప్రకాశిస్తూ, ఉభయసంధ్యలలోనూ తనను ఉపా 
సనచేసే ఉపాసకుల పాపాలను పరిమార్చుథూ ప్రతినెలలోనూ పూర్వం 
: చెప్పుకున్నట్టుగా ఆరుగురు పరిజనులూ అనుసరించిరాగా ఉభయలోకవా 
సులకా. లౌకికఫలములనూ, అముష్మికఫలములనూ (ప్రదానం చేస్తూ, 
బుగ్యజుస్సామాథర్వ వేదమం త్రాలను పఠిస్తూ బుషులు ప్రస్తు తింపగా, 
ముందరి భాగంలో అచ్చరలు సొట్యం చేస్తుండగా, గంధర్వులు ' గానం 
చేస్తుండగా, బ్రహ్మ వేత్తలయిన అరవై వేల సంఖ్యగల వాఅఖిల్యమహర్హులు 
ఎదురుగా నిల్చి స్తోత్రంచేస్తూ నడుస్తుండగా, మిక్కిలి వేగమూ బలమూ 
కలిగి విరాజిల్లుతున్న మత్తేభాలు రథాన్ని లాగుతుండగా, బాహుబలంలో 
ప్రతిష్టను ఆర్జించివారిలో (శ్రేష్టలైన నైర్భతులు రథం వెనుక భాగాన్ని 
నెట్టుతూ ఉండగా, ఆదీ అంతమూ లేని ఆదిత్యుడు ప్రతికల్బంలోనూ 
ఈ విధంగా - కాలాన్ని నడిపిస్తూ తేజరిల్లతూ ఉంటాడు. కావున. 


ల we ny / బ్‌ . ననన 
ద్వాదశ స్కంధము | ఇ. 129 


వీట నన్నింటినీ. వాసుదేవమయము లని తెలుసుకో” అని ప్రాయోప 
దేశం పొందిన. పర్షీక్షిన్మహారాజుకు . శుకయోగీంద్రుడు చెప్పిన. విధంగా 
పౌరాణికులలో ఉత్తముడైన. సూతుడు శౌనకుడూ - మొదలయిన బు ప్ని 
శ్రేష్టులకు చెప్పాడు. 


పురాణాలలో శ్రేష్టమైన భాగవతాన్ని శ్రవణం చేసేవారూ, పఠనం 
చేసేవారూ, లిఖించేవారూ ఆయువూ ఆరోగ్యమూ, ఐశ్వర్యనా కలిగి 
విష్ణువుతో సాయుజు డాన్ని పాందుతారు. మరొకటి యేమిమింటే- 


తే. పృష్కరంబందు ద్వారకాపురమునందు 
మథురయందును. రవిదినమందు నెవండు 
పఠన సేయును రదుణతో భాగవతము 
వాండు తరియించు . సంసారవార్డి నప్పుడ.. 46 


+ పుష్క రతీర్ణంలో కాని, ద్వారకా పట్టణంలో కానీ, మథురానగ 
రంలో కొనీ ఆదివారం నాడు 'అసకి క్తి పూర్వకంగా భాగవతాన్ని ' చదివిన, 
భక్తుడు వెనువెంటనే సంసారసము దాన్ని తరిస్తాడు, 


క శ్రీరమజీరముణకథా 
పారాయణచిత్తునకును బతికింబరీక్షి . 
ద్ఫూరదుణున శెటీ6గించెను 
| సారముతిన్‌ శుకుడు ద్వాదశస్క ంధములన్‌. - 47 


* లక్ర్మీరముణుడైన విష్ణుదేవుని కథలను వినడంలో ఆసక్తిగల 
వాడూ, భూరనుణుడూా అయిన పరీక్షిత్త్సకు శుకమహర్షి నిపుణంగా 
సరత. స్మ్కంభాలు వినిపించాడు, 


వ. మంశీయు నష్టాదశపురాణంబులందరి (గంథ సంఖ్య లెట్లునిన బ్రాహ్మ 
-.. _వురొణంబు దశసహస్రగ్రంథంబు; పొద్మం బేంబదియైదు వేలు; 
విష్ణుపురాణం sods శై వరిబు చతు 
ర్వింశతిసహస్రంబులు; (క్రీభాగవతం బష్టాదశ "సహస్రంబులు; 
నారదంబు _ పంచవింశతిసహస్రంబులు; దూర్చ ండేయంబు నవ 
సహస్రంబు; లాగ్నేయంబు పదెయేను వేలనన్న్నయి; భదిష్యోత్త 
రంబు పంచశతాధిక చతుర్రశసపా(స్రంబులు; |[బ్రహ్మృకై దర్హం బష్టా 


130 


పోతన భాగవతము 
దశసహస్రంబులు; : లైంగం బేకాదశసహ(స్రంబులు; వారాహంజు 


చ Me సా కం? a 
చతుర్వింశతిసహస్రంబులు; స్కాందం బెనుబదిరా అక్కు చేలనూయు; 


వామన్‌ంబు దశసహా(స్రంబులు; కౌర్మంబు సస్తదశసహస్రంబులు; 


మాత్స్యంబు చతుర్తశసహ(స్రంబులు; గారుడంబు పందొమ్మిది సహ - 
(స్రంబులు; (బహ్మాండంబు ద్వాదశసహ(స్రంబు . లిట్టు.. చతుర్లక్ష .. 
గ్రంధసంఖ్యావ్రదోణంబులం. ట్రివర్తిల్లు "నీ పదునెనిమిది వృధా 
ణంబుల మధ్యంబున నదులయందు భాగీరథివిధంబున, దేవతల 
యందుంబద్మ గర్భునిదూడ్సి ౬ దారకలందుC గళానిధిగరిదు, సాగ 
రంబులందు దుగ్జార్ల వంబుచందంబున, నగంబులను హేడునగరబు , 
భాతి, (గహింబుల విభాదసుకరణి, దైత్యులందుC బ్రహ్హాదునిభంగి, 
మణులయందు€ బద్మరాగంబు రేఖ, వృక్షంబులందు పొరిచందనత 
రువు రీతి బుషులందు నారదు మాడి, ఛేనుపృులందు గామభధే 
నువు పోల్సి;, సూక్ష్మంబులందు జీవృనితెఖంగున, దుర్హయంబు 
లందు మనంబు చొప్పున దసుదృులందు హద్యవాహనునిపోడిమి, 


-నాదిత్యులందు. విష్ణువు కరణి, రుద్రుల యందు నీలలోహితుని 


రీతిని బ్రహ్మలందు భృగువు సాబగున, సిద్దులయందు(6 గపిలుని 
లీల నశ్వంబులందు. నుచ్చెశ్ళరివంబులాగున, దర్వీకరంబులందు 
వాసుకి రూపమున, మృగమీమలందు6 గేసరిచెలువున, నాశ్రమంబు 
అందు గృహాస్టాశమంబు క్రియ, వర్షంబులలో నోంకారంబునిరప్పున, 
నాయుధంబుల( గొార్ముకంబుసోయగంబున, యజ్ఞ ంబుల జసయ 
జ్ఞంబుచాడ్చున, వ్రతంబులం దహింసకరణి, యోగంబులం దాత్మ 
యోగంబురమణ, నోషధులయందు యవలసొబగున, భాషణలబు 
లందు సత్యంబు లేవ, .బుతువులందు. వసంతంబు (పొఢి మాసం 
బులందు చొర్గశీర్ణంబు మహిమ యుగంబులందు€ గృతయుగంబు 


'నోజందేజరిల్డు; నిట్టి భాగవతపురాణంబు సఠియించి విష్ణసాయు 


జ్యంబు6 జెందుదు రని మణియు నిట్లనియె, 


* పద్దెనిమిది పురాణాల పరిమాణమూ ఈ విధంగా ఉంది. (బ్రహ్మ 


పురాణం పది వేలన్లోకాలు గల గ్రంథం, పద్మపురాణం పరిమాణం ఏభ్రైఅ 
.యుదువేలు. విష్ణుష్పరాణం ఇరవైమూడు వేలు. శినప్పరాణల ఇరవై నా 
లుగు'వేలు. భాగవతం. పద్దెనిమిది వేలు. నారదప్పురాణం. ఇర వైఅయిదు 
వేలు, మార్చండేయప్పరాణం తొమ్మిదివేలు. అగ్నిపురాణం పదిహే 


'నువేల నాలుగువందలు; భవిష్యోత్తరప్పరాణం పధ్నాలుగు వేల అయిదు 


ద్యోదశ' స్కృదధము 11 


వందలు: _ (బ్రహ్మకై వర్తపురాణం పద్దెనిమిది'వేలు: ' " లింగపురాణం 
పదకొండునవేలు. వరాహపురాణం. ఇరవై నాలుగుచేలు.. స్కాందపురాణం 
ఎనభై యొక్క వేలనూరు. వామనప్పురాణం పదిదేలు.... “కూర్మపురాణం 
పదిహేడు వేలు. మత్స్యపురాణం _ పదధ్నాలుగువేలు.... గరుడపురాణం 
+ ఫందొమ్మిడి వేలు, (బ్రహ్మాండపురాణం. వ 


ఈ విధంగా హాత్తగలక పరిమాణంగల. పద్దెనిమిది. పురాణాలలో 
“నదులలో గంగానదివలె, దేవతలలో. [బహ్మవలె, 'తారకలలో చంద్రుని 
వలె, సముద్రాలలో పాలసము ద్రంవలె, పర్వతాలలో మేరుపర్వతంవలె, 
గ్రహాలలో సూర్యునివలె, రాక్షసులలో |ప్రహ్లాదునివళె, రత్నాలలో పద్మరా 
గంవలె, చెట్టలో హరిచందనంవలె, బుషులలో నారదునివలె, ధేనువులలో 
కామభేనువువలె, సూక్ష్మాలలో జీవునివల్సె జయింపరాని వాటిలో మనస్సు 
వలె వసువులలో . హవ్యవాహనునివలె అదితిసంతానంలో. విష్ణువువలె, 
రుద్రులలో నీలలోహితునివలె, (బహ్మలలో భృగువువలె, సిద్దులలో కపిలు 
నివలె, గుజ్టాలలో ఉచ్చెఃశవమువలె, సర్బాలలో వాసుకివలె, మృగాలలో 
'సింహంవలె, “ఆశ్రమాలిలో గృహస్తాశ్రమంవలె, వర్ణాలలో ఓంకారంవలె, 
శస్త్రాలలో ధనుస్సువలె, యజ్ఞాలలో జపయజ్ఞంవల్‌, (వ్రతాలలో. అహిం 
సవలె, యోగాలలో ఆత్మయోగంవళె, ఓషధులలో యవలవలేి, వాక్కు 
లలో సత్యనాక్కువలె, బుతువులలో వసంతబుతువువలె, మాసాలలో 
మార్గగీర్ణమాసంవలె యుగాలలో కృతయుగంవలె, భాగవతం ప్రకాశిస్తూ 
ఉంటుంది. ఈ భాగవత పురాణం చదివినవారు విష్ణుసాయుజ్యం 
పొందుతారు” అని చెప్పి మళ్లా ఈ విధంగా Ses 


క్ర - సకలాగమార్హ పారగుC 
డకలంక గుణాభిరాము (6 డంచితబ్బందా 
రక వంద్య పాదయుగుండగు 
శుకయోగికి వందనంబు సొరిది నొనర్హున్‌. 49 


* “సర్వశా,స్త్రాల అర్జాన్నీ కడముట్టు తెలిసినవాడునూ, కళంకం 
లేని. గుణాలతో ఆకర్షణీయ మైనవాడునూ, “దేవతలచేత సైతం నమస్త 
తులు పొందే పాదద్వంద్వం కలవాడునూ అయిన శుకయోగికి నేను 
నమస్కారం చేస్తున్నాను, ' 


“132 wr “పోతన భాగదతము 


స్‌ సకలగుణాతితు సర్వజ్ఞు సర్వేశు 
నథిలలోకాధారు, నాది దేవు 6 
బరమదయొరసోద్భాసితు6 ద్రిదశాభి 
| వందితపాదాబ్బు వనధిశయను 
.నాశ్రితమందారు నాద్యంతశూన్యుని 
+ వేదాంత వేద్యుని విశ్వమయుని6 
గౌస్తుభ (శ్రీవత్స కదునీయవక్షని 
శంఖచ క్రగదాసిశార్ర ధరుని 


శే, శోభనాకారు (6 బీతొంబరాభిరాము 
రత్నరాజితముకుటని భ్రాజమాను6 
బుండరీకాక్ష మహనీయపుణ్యదేపొం | 
దలంతు నుతియింతు దేవకీతనయు నెప్పుడు.” 50 


గుణముల కన్నింటికే అతీతమైనవాడునూ, సర్వమూ తెలి 
సీనవాడునూ, అన్నింటికీ ఈశ్వరుడై నవాడునూ, సర్వలోకాలకూ 
పా ఆధారమైనవాడ్లునూ, ఆదిదేవుడునూ, గొప్పదైన కరుణారసంచేత (ప్రకా 
. గించేవాడునూ, . దేవతల. వందనాలను. అందుకునే పాదాబ్బాలుకలవా 
._ దునూ, సముద్రంలో శయనించేవాడునూ, ఆ(శయించినవారి పాలిటికి 
కల్పనృక్షం .వంటివాడునూ ఆదీ, అంతమూ అనేవి శేనివాడునూ, 
'వేదాంతంచేత తెలియదగినదాడునూ, విశ్వమంతా నిండిఉన్నవాడునూ, 
వక్షస్సలం మోద కౌస్తుభమూ ,శ్రీవతృమూ కలవాడునూ, శంఖమూ . 
చక్రమూ గదా ఖడ్లమూ శార్హ్హం అనే ధనుస్సూ ధరించి. ఉండేవాడునూ,.. 
మంగళకరమైన ' రూపం కలవాడునూ, పీతాంబరం భరించి 'మనోహ' 
రంగా కనిపించేవాడునూ, రత్నాలచేత ప్రకాశించే కిరీటంతో వెలుగులు. 
నింపేవాడునూ, పద్మపత్రాలవంటి నేత్రాలు కలచాడునూ, గొప్పదైన 
పుణ్యవంతమైన శరీరం కలవాడునూ అయిన దేవక్తీనందనుని స్మరించి 
యెల్లప్పుడూ. స్తుతిస్తూ ఉంటాను,” 


మ. అని యీరీతి నుతించి భాగవత మాద్యంతంబు సూతుండు "సి 
ప్పిన సంతుష్టమనస్కులై విని మునుల్‌ (ప్రేమంబునం బద్మనా 


ద్వాదశ స్కంధము -. 135. 


భునింజిత్తంబున' నిల్చి తద్గుణములన్‌ భూషించుచున్‌ ధన్యుతై 
చని రాత్మీయనికేతనంబులకు నుత్సాహంబు వర్ణిల్లంగన్‌, “51 


i ఈ విధంగా స్తోత్రం చేసి సూతుడు మొదటినుంచి. చవరినరకూ' 
భాగవతపురాణం చెప్పగా, మునులు మనస్సులలో ఎంతో. సంతోషించి, 
హృదయంలో ' పద్మనాభుడైన విష్ణుదేవుని. నిల్చుకొని ఆయున గుణము 
లనే. కొనియాడుతూ. ధన్యులై . ఉత్సాహం న. తవు తమ 
-నివాసస్థానాలకు.. తరలిపోయారు. 


"క. సకస తాబ్పవ్నోరా! ల 
జనక వచోలబ్ద విపినశైల 'విహాలా! . 


మ! స్త్‌ సళ్ల 
జననాదిక నిత్యదుఃఖచయ సంపోరా! ర్‌ 


* జనకుని ప్పుత్రికయైన సీత హృదయాన్ని దొంగిలించినవాడా! 
తండ్రి మొటవల్ల లభించిన అరణ్యాచలవిహారాలు గలవాడా! "ప్రజల కోరి 
కలను తీర్చే పొరిజాతమా! పుట్టుక మొదలైన నిత్యదుఃఖ సమూహాన్ని 
సంహరించేవాడా! : 


మారని. . జగదవనవిహారీ, శత్రులోక ప్రహారీ! 
.  సుగుణవనవిహారీ, సుందరీమానహారీ! 
- విగతకలుషపోషీ! వీరవర్యాభిలాషీ! & 
సండప్పదతుతోసీ ! సర్వదాసత్యభాషీ ! క్‌శ్తి 


* లోకరక్షణకై విహరించేవాడా! . పగతురను. ప్రహరించేవాడా! 


సుగుణాలనే వనాలలో . విహరించేవాడా! అందగత్తెల . అభిమానమును వ“ 


హరించేవాడా! _కలంకరహితులై న వారిని పోషించేవాడా! వీరవర్యుల 
చేత అభిలషింపబడేవాడా! స్వీయ గురువుయుక్క మనస్సుకు సంతోషం 
' కంచర! ఎల్లప్పుడూ సత్యమే. వచించేవాడా! 


గద్యము. ఇది (క్రీ పర మేశ్వరకరుణాకఠితకవితావిచి త్ర కేసనమంత్రిపుత్ర 
సహజపొండిత్య పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారాయణ 
నామధేయ ప్రణీతంబైన (శ్రీ), మహాభాగవతం బను మహాపురా 


వ ters 
BEN gze\ పోతన భాగవతము 
అంబునందు రాజుల యుత్పత్తియు, వాసుదేవ లీలావతార ప్రకా 
రంబును, గలియుగధర్మప్రకారంబును, (బ్రహ్మప్రళయ ప్రకారం 
బును, బ్రళయవిశేషంబులును, దక్షకునిచే దష్టుండై పరీక్షిన్మహా 
రాజు. మృతినొందుటయు, సర్ప్వయాగంబును, వేదవిభాగ [క్రమం 
"బున్సు బురాణానుక్రమణికయు, మార్కండేయోపాఖ్యానంబున్సు 
సూర్యుండు |ప్రతిమానంబును వేర్వేలు నామంబుల వేర్వేఖు 
పరిజనంబులతో, జేరుకొని సంచరించు క్రదుంబును ఛత్తత్చురాణ. 
(గంథసంఖ్యలు నను కథలు గల ద్వాదశస్స_ంధము, ్‌4 


* ఇది క్రీ) పరమేశ్వరకరుణచేత సంప్రాస్తించిన కదిత్వవైచిత్రి 
'కలవాడునూ, 'కేసనమంత్రి పుత్రుడునూూ, సహజపాండిత్యుడునూ అయిన. 
పోతనామాత్యుని ప్రియగిష్యుడై న వెరిగందల నారాయణ నామథధేయు 
నిచేత లిఖింపబడిన (శ్రీమహాభాగవతం అనే నుహాపురాణంలో రాజు 
పుట్టుక్సా వాసుదేవుని లీలావతారభేదములూ, కలియుగ ధర్మప్రకారమూ, 
(బ్రహ్మ (ప్రళయ(ప్రకారమూ, ప్రళయవిశేషములూ, తక్షకుడు కరవడంచేత 
పరీక్షిన్మహారాజు పరమపదించడమూ, సర్పయాగమూ, వేదవిభాగ్య 
మమూ, పురాణాను క్రమణికా, మార్కండేయోపాఖ్యానమూ, సూర్యుడు 
నెలానెలా భిన్ననామాలతో భిన్న పరిజనులతో చేరి సంచరించే క్రమము 
ఆయా వురాణాల పరిమాణమూ అనే కథలు గల ద్వాదశస్కంధం, 


శ్రీ మహాభాగవతము సమాప్తము. 
ఓం తత్సత్‌, 


Price Rs, 13-00 











జ చటా యలు నన Wr lve 2 


“Priuted ad Published by Sri MVS, Prasad, LAS, 
Executive కంటు యం. and Printed at T.T.D. Press, Tirupati 


